


నెహూ బాల పుస్తకొలయం = 20 


రచన : 
సుమంగలథ్‌ [పకాశ్‌ 
అనువాదం : 
వి, రబజసనీకాంత రావు 





నేషనల్‌ బుక్‌ (టప్‌, ఇండియా 
న్యూఢిల్లీ 


మే 1974 (వైశాఖము 1896) 
May 1974 (Vaisakba 1896) 


అ నుమంగి్‌ పకాళ్‌, 1973 


STORY OF SWARAJYA — PART 11 (TELUGU) 


డిస్ట్రిబ్యూటర్‌ : 
ఆంధధపదేళ్‌ బుక్స్‌ డిస్ట్రిగిబ్యూటర్‌ 
రాష్ట్రపతి రోడ్డు, సికిందాబాదు. 


ఫోటోలు : 

పబ్లికేషన్స్‌ డివిజన్‌, 

మినిస్ట్రీ) ఆభ ఇన్‌ ఫర్‌ మేషన్‌ అండ్‌ 
(బాడ్‌ కాస్టింగ్‌ సౌజన్యంతో 


P1TBLISHED BY THE DIRECTOR, NATIONAL BOOK TRUST. INDIA A-5, GREEN 

PARK. NEW DFLHI-16 AND PRINTED AT STREE SEVA MANDIR PRPFSS, 

MADRAS-17. COVER AND ILLUSTRATIONS PRINTED AT THOMSON PRESS 
(INDIA) LTD, FARIDABAD, HARYANA. 


వందేమాతరం 


వారణాసి పుర వీథులలో జనం గుంపులు గుంపులుగా పొంగి పొరలుతూ 
ఉన్నారు. ఒక పెద్ద ఊరేగింపు “గాంధీజీకి జె) అనీ “వందేమాతరంి అనీ నినాదాలు 
చేస్తూ కదిలిపోతూ ఉంది. జనంలో హద్దులేని ఆవేశం మిన్ను ముట్టుతూ ఉంది. 
(కీ. శ. 1919 లో జరిగిన జలియా( వాలా బాగ్‌ హత్యాకాండ సూ, పంజాబులో జరి 
గిన దౌర్హన్యాలనూ గురించిన పూర్తి వివరాలు ఒకటీ ఒకటిన్నర యేళ్లలో జనంలో 
బాగా (పచారం పొందాయి. దానివల్ల జనంలో (బిటిషు వభుత త్వం పైని అలక్ష్య్య 
భావం పెరుగుతూ వచ్చింది. వేలకొలది కంఠాల నుంచి వెలువడిన ఆ నినాదాలు 
ఆకాశాన్ని దద్దరిల్ల చేశాయి. అకస్మాత్తుగా వారి పైని పోలీనులు దాడి చేశారు. 
పారిపోతున్న వారిన తరిమి తరిమి పట్టుకోడం మొదలుపెటారు,. ఆ గుంపులో 
ఒక 13, 14 ఏళ్ల అబ్బాయి కూడా “ఉన్నాడు. అతడు ఎంతో అవేశంతో 
“వందేమాతరం అని కేక వేస్తున్నాడు. పోలీనులు అతనిని కూడా వట్టుకున్నారు. 

ఈ సంఘటన 1921 లో - గాంధీజీ నాయకత్వం కింద సహాయ నిరాకర 
ణోద్యమం నానాటికి త్మీవం అవుతున్న రోజులలో జరిగింది. అతని పేరు 
చండ శేఖర్‌. చే జిస్టోటు సమ్ముఖంలో ఆతనిని హాజరు పరిచినప్పుడు అతని 
'పేరడిగి ల, అతను సగర్వంగా తల ఎగరవేసి, *అజాద్‌” (స్వతంత్రుడు) అని 
చెప్పాడు. అతనిని కొరడాతో కొట్టమని శిక్ష చేశారు, 

చెరసాలలో అతని దుస్తులు ఊోడలాగి కొరడాతో కొట్టనారంభించారు. 
మొదటి కొరడా దెబ్బకే అతనికి కళ్లు మిరుమిట్లు కొలిపాయి. అయినా ఆ దెబ్బకి 
వదిలిన నిట్టూర్చుతోన “వందేమాతరం అని క్రేశేశాడు. 

దెబ్బ వెంట దెబ్బగా కొరడా ఛెళ్లు మంటూనే ఉంది. దెబ్బ దెబ్బకీ అతను 
మరింత ఆవేశంతో “వందేమాతరం” అని అరుస్తూనే అలా దెబ్బలు తిని తిని 
తెలివి తప్పి పడిబోయాడు. 

ఈ వీర బాలుడే ఆ తరువాత “చందేశేఖర అజాద్‌) అనే పేరుతో (పసిద్ధికి 
ఎక్కాడు. అతని గొప్పతనం చాట్‌ విషయాలు ఇంకా ముందు తెలుస్తాయి, 

1905 నాటి వంగ విభజనకు తరువాత దేశంలో హింసాత్మకమైన వి 
వాదం తలయెత్తిందని స్వాతంత్య గాథ మొదటి భాగంలో తెలియజేశాం. 
(పభుత్వాన్ని సమర్థించే వారి పలుకుబడి తగ్గుతూ వస్తోంది. డవిపష్టవకారులు గోటు 
చప్పుడు కాకుండా కొనసాగించే కార్యకలాపాలు ఎక్కువవుతూ వచ్చాయి. వారు 
వెకికి వెలికి, అత్యాచారాల వల అపకీర్తి పొందిన ఆంగ్లేయ ఉద్యోగులను హత్య 
చేనూ వచ్చారు. ఇంకొక పక్క లోకమాన్య తిలక్కూ, లాలా లజపతిరాయీ, 
విపిన చర్మదపాలూ వంటి నాయకుల (పతిష్ట దేశంలో ఎక్కువవుతోంది. ఇన్నీ 
చేరి సామాన్య జనంలో బ్రిటిషు పరిపాలనపై వ్యతిరేకత నానాటికి హెచ్చవు 


తోంది. దానివల్ల |బిటిషు పాలకులకి గంగ వెరులెత్తి దమనకాండ [పారంఖీం 
చారు. ఏరి ఏరి పెద్ద పెద్ద నాయకులను బందీలుగా పట్టుకుని చెరసాలలో 
వేస్తూ వచ్చారు. 

అందుచేత జన సామాన్యంలో మరింత అసంతుష్టి పెరిగిపోయింది. చివరికి 
(పభుత్వం లొంగక తప్పలేమ. వారు వంగ విభజన రద్దు చేశారు. [పబిలే 
గెలిచారు. 

కొంతకాలం అయాక, 1914 లో యూరప్‌లో మొదటి [వవంచ యుద్దం 
(పారంభం అయింది. అది నాలుగేళ్ల వరకు సాగింది. యుద్ధపు ఖర్చు జరుగు 
బాటు కావడానికి గాను మన దేశంలో డబ్బు పిండీ పిండి ఇంగ్లాండ్‌ 
పంపించేవారు. ఇక్కడి భాగ్యవంతులనుంచీ పేవవారినుంచీ కూడా పెద్ద పెద్ద 
మొత్తాలు వనూలుచేసి యుద్ధంకోసం పంపుతూండేవారు. నానాటికీ ధరలు పెరిగి 
పోతూవచ్చాయి. నిక్యావనరాలకి పనికివచ్చే (పతి వస్తువు ధరా మూడు 
నాలుగు రెట్లు పెరిగిపోయింది. 

రప్‌లో యుద్ధం మొదలు పెట్టగానే భారత దేశంలోని ఉగ వాదులు 

తే. ss ఉద్యమానికి [ప్రయోజనం సాధిద్దామని ఆశించారు. లాలా హర్‌ 
దయాల్‌, రాజా మహెంద [పతాప్‌సింహ, ఒవేదుల్హా మున్నగు ఉ(గవాద నాయ 
కులు అ సమయంలో విదేశాలలో ఉన్నారు. వారు జర్మనీతో రాయబారం చేసి 
మన దేశానికి రహన్య మార్గాన అరహత పంపడానికి ఏర్పాట్టు చేను 
కున్నారు. అమెరికాలో కూడా అక్కడుండే పండొవీలు గదర్‌ పార్టి అనే రహ స్య 
విప్రవవాదుల నంఘాన్ని వీర్పరచుకున్నారు. విదేశాలలో ఎక్క ణెక్కడయితే 
భారతీయులున్నారో అక్కడివారు రహన్యంగా విప్లవకారుల దళాలలో చేరుతూ 
వచ్చారు. ఆయుధాలను కొనడానికి కూడా విరాళాలకోనం అయా. దేశాలకు 
వెళ్లారు. బెంగాల్‌, పంజాబ్‌ _పాంతాల విప్టవకారుల వద్ద ఆయుధాలు పట్టు 
బడుతూ వచ్చాయి. 1915 ఫ్మిబవరి నాటికి భారతీయ విప్పవకారులు ఆం గ్లేయులకి 
వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడానికి [పయత్నాలు పూర్తిచేశారు. వారి 
నాయకులు రాస్‌బిహారీ బోన్తూ జతీన్‌ ముఖర్జీ. యూరప్‌ యుద్ధంలోకి భారతీయ 
సైనికులను పియంగా పంపుతూండడం చేత ఇక్కడ సైన్యాలు తక్కువగా 
ఉండేవని. తెల్లవారి నంఖ్య బొత్తిగా తగ్గిపోయింది. తిరుగుబాటు జరవడానికి ఇంత 
కంటె మంచి అవకాశం దొరకదు. అయితే విప్లవకారులు నిర్ణయించుకున్న 
రోజుకు ముందుగానే వారి పథకం అంతా [వభుత్వానికి వెల్లడి అయింది. విపవకారు 
లను వెతికి వెతికి పట్టుకో వడం మొదలు పెట్టారు. పందొబ్‌ నుంచి బెంగాల్‌ 
వరకూ నేరస్తులైన వారినీ కానివారినీ అల తరహాల వారినీ పట్టుకుని చిత 
హింసలు పెట్టారు. విప్లవం విఫలం అయింది. విప్లవ నాయకుడు బతీన్‌ ముఖర్జీ 


4 


పోరాడుతూ పోరాడుతూ చనిపోయాడు. రాస్‌విహారీ బోస్‌ _పభుత్వానికి దొరక 
రుండా తప్పించుకుని జపానుకు పారిపోయాడు. 
(పభుతంవారి దమనకాండ తీవం అయినకొద్దీ (పజల కోపం కూడా 
[ప్రచండం అవుతూ వచ్చింది. 
బాలగంగాధర తిలక్‌ తన కారాగార శిక్ష పూర్తిచేసుకుని యుద్దం మొద 
లవుతూ ఉంహే, విడుదల అయినాడు. ఆయన లోక |పియత్వానికీ |శద్ధకూ 
ముగ్దులై దేశ (పజ ఆయనకు లోకమాన్యుడని అభిమాన బిరుదం ఇచ్చారు. 
1916 లో లక్నోలో జరిగిన కాం[గెస్‌లో మితవాదుల పలుకుబడి తగ్గిపోయి, 
న్యరాజ్ఞవాదులది పెచేయి అయింది. ఈ మహా సభలో భారతదేశపు హిందూ 
మునల్మాను నాయకులు బిటిషువారి చేతినుంచి భారతీయుల చేతులలోనికి వరిపొల 
నాధికారము హక్కు భుక్తము చేనుకోడానికి ఒక పథకం అలోచించారు. యుద్ధం 
అయిపోయిన వెంటనే భారతదేశపు వరిపాలనాధికారం భారతీయులకు హస్త 
గతం చేస్తామని బిటిషువారు వాగ్ధానం చేసినట్లయితే, భారత పౌరులు (బిటిషు 
వారితో పూరిగా సహక 
లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ రించి యుద్దరంగంలోకి 
ఉరకగలరని దేశీయ 
నాయకులు [బటిషు పభ 
త్వానికి నచ్చజెప్పారు. 
ఈ నడుమ మరొక 
కొత్త సంఘటన జరిగింది. 
వయోవృద్ధు రాలూ, సుఖి 
క్షితురాలూ అయిన అనీ 
బిసెంట్‌ అను ఐరిషు మ 
హిళ భారత దేశంపట్ట్ల 
అపరిమిత మైన (సమా, 
హిందూ ధర్మం అంక్రే 
ఎంతో (శద్ధాభక్తులు 
కలది. ఆమె భారతదేశ 
మును భారతీయులనే పరి 
పొలించుకోనివ్వాలి అని 
కోరడం కో 
సం “హాం 


రూల్‌ లీగ్‌” 





అ -3 

అనే నంస నెలకొల్పి దేశంలో నాలుగు పక్కలొ సంచారం చేసింది. ఈ సీరుతో 

: దేశీ మహిళ ఈ విధమైన [వచారం 
లోకమాన్య తిలక్‌ కూడా నెలకొల్పారు. ఒక వి హి మైనవదారం 
చెయ్యడంతో స్వరాజ్యవాదులకు ధైర్యం మరింత హెచ్చింది. 1... స | 
యూరప్‌లో యుదం మొదలయి మూడేళ్ళు కావస్తోంది అం ములక | న. 
తరువాత ఓటమి సంభవిస్తూ వచ్చింది ; మనవారు స్వరాజ్యం ss 
గటిగా అడుగుతూ వచ్చారు. ([పభుత్వంవారు నానాటికీ పెరుగుతున్న తిలక్‌, ఆ 

By పగ 

వి సెంట్‌ గారల [(పభావాన్ని తగ్గించడానికి చేసిన (పసపయత్నాలన్నివిఫలం౦ అయినాయి. 


ఆనీవి సెంట్‌ 


ల ఆ ళ్‌ 


మ, a షై. 


ల్‌ 


గ్‌ ల 
జ్య ఫతే 
vere. all 


ఖో x 
»; ry 
UG 





చివరికి (వీటిషు (పభుత్యాగికి అధైర్యం కలిగింది. వారు 1917? ఆగష్టులో 


పరిపాలనలో కొన్ని 

ఇష్టవడుతున్నా ముసి 

కలిగించలేదు ! గాన్‌ 
1918 ల్‌ 


(వకటించారు. 


హారి 5 


అయిశే, 
డానికి [వకటించిన (వణాళిక భారీ 
భారతీయులు అంతకంటె ఎంతో ఎక్కువ ద 
కూడా, 


ష్‌ 


ఆయి ని 


ముందుకు నాగిబోడామణ ఈ శ యింబచారు. 


బాధ్యత లను వార యులకు 


స్వరాజ్య వాదులు 
(2 


కూడా se Meee కాము 


ఒకటన రాజం వాదులకు సంతుషిని 
ఎ బి ల 

పం కొంత తగ్గింది. 

యో యుద్దం పూర్తిఅయి ౦. ; (విటిషవా 

వారు వరిపాలనా బాధ్య కలలో కొన్నిట్‌ని భార రతీయుల 

యుల కి ఎంతో నిరాశ 


రిక విజయం లభించింది. 
పరం చెయ్య 
కలిగించింది. 
వ ఆశించారు. 
అధికారాలేవో 


ఇ పాన శ్‌ 
w 


పుచ్చుకుని 


రౌలట్‌ చట్టమూ జలియా(వాలా బాగ్‌ 


అయితే మన దేశంలో 
యుద్దం రోజులలో క 
నా లకు (పతికార 


యయిన య వలా 
రా 


వాలను గట్టిగా a వెయ్యుడా ౭కి! ను 
చెరసాలలో సె సా srt "అట 
అయింది, పభుత్వ జి 

తో 


ba బాణ 


ఈ సమయంలోనే గాంధీ మహో 
గహాలను బిటిషువారి పై చేస 
ఉపదేశించారు. ఆయన 
గించి చేసిన పోరాట. సఫఎం అయింది. 
కాండ జరఘేవాళంతటే ee కాస్త యు. 
హక్కు 


( 


అమర యనా బాధినూంటే న సత త గయెన 
బాధ రు శు నాని 


లు 


నిలబణడాట. 


నులర్యూ భారతీయ నాగరిక 
పూర్తిగా నాశం అయి బోయింది. 
దుష్ట చ చటాన్ని వం ఖండించారు. 
డు మొదిటిసా 
పోరాటంలో తం ఉపయోగించాలని 


దక్షిణ ఆ.ఫికాలో సత్యా(గ హా మునే అస్తాన్ని పయో 


తు 


ని ఆంగ్రేయ ఉద్యోగులకి మా తం బాగా కడుపుమండింది. 


వ తమకు. కలిగిన 
శిప్రవవాదుల రహస్య కార్యక లా 
స క్ల మై. న. లేకుండానే 
చట్టం అస దుర్మా ర్ల శాసనం తయారు 
పర మధ్య పరస్పర 


విపవవాదులవల్లా 


డు 


గా అహింసొ, సత్యా 


ఈ ఉపదేశం (వకారం - హింసా 
(పతీకారం చెయ్యక పోయినా కూడా 


లక్‌ కోసం (బాధను సహినూ థర గా, 
న లం. ఇది సూ వుండే కోమల భావాలను 


మేలుకొలపడం ఒకటీ, బాధవడతూండే ఇతర |పజలందరికీ తన నిర్భయత్వం 
గుణపాఠం కావడం ఒకటీ - దీసివల్ల రెండు ers 


ఇదికూడా 
గాంధీజీ దక్షిణా(ఫికా 


ఎదిరించడానికి ఈ పదతి 


© 


7 


ఒక నోళాతమేనా . అని [శోతలు 
కాలోని భారతీయులవట జరుగుతూ ఉన్న అన్యాయాలను 
శాంతి సమరమే జరిపారు ; నత్యా(గహుల సేనను 


హీళన చేసేవారు. అయితే 


కూడా ఏర్పాటు చేశారు. ఈ శాంతి యోధులు కిమ్మనకుండా చేతులు కట్టుకుని 
పోలీసుల లాఠీ దెబ్బలు తిని, నవ్వుతూ చెరసాలకు వెళ్లేవారు. ఈ నిరాయుధుకైన 
నత్యా_గహులు కేవలం సత్యం అహింసా ఆయుధాలుగా ఆ విధంగా దౌర్జన్యాన్ని 
ఎదుర్కొంటూం పే _శోతలూ, [పేక్షకులూ విన్మయంలో మునిగిపోయేవారు. 

[పపంచ మహా యుద్దపు రోజులలోనే గాంధీజీ స్వచేశానికి తిరిగి వచ్చారు. 
నత్యాగహం అంతే విశ్వానం గల కొందరి తోడ్పాటుతో గుజరాత్‌లో ఆయన 
సత్యాగహాశ మాన్ని పారంభించారు. (పభుత్వం వల్ల జరుగుతున్న అన్ని 
విధాల అన్యాయాలకు, అత్యాచారాలకు విరుద్దంగా గాంధీ మెల్లి మెల్లిగా తన 
నత్యాగహాయుధాన్ని (పయోగింప నారంభించినది ఇక్కడి నుంచే! నీహార్‌లోని 
చంపారన్‌ జిల్లాలో రెతు కూలీలచేత సీలిమందు వ్యవసాయం చేయించే 
ఆంగ్లేయ గుత్తదారులు ఆ రైతుల పైని దుండగాలు జరిపించారు. ఆ రైతుల 
ఆహ్వానం పైని గాంధీజీ వారి తరఫున గుత్తదారులతో పోరాటం జరపడానికి 
చంపారన్‌ వెళ్లారు. ఆయనకు చంపారన్‌ జిల్లానుంచి బైటికి వెంటనే వెళ్లిపోవాలని 
సర్కారు హుకుం జొరీ అయింది. గాంధీజీ దాన్ని లక్ష్య పెట్టక పోతే ee 
ఆయనను అరెస్టుచేసి చెరలో పెట్టారు. 1918 షిపిల్‌ 18 వ శేదీని ఆ నపెని 
భారత దేశంలో మొట్టమొదటి శేను విచారణ జరిగింది. -ఈ — అట్ల 
తాను మన్నించబోననీ, ఎందుకం కే ఈ [(వభుత్వం కంకే బలవత్తరమైన శ 
ఒకటి ఉన్నదనీ ఆ(దైవం లేక 5 త్యం అనే) శక్తి ఆజ్జలనే తాను య. 
గాంధీజీ తన వాజ్మూలంలో చెప్పారు. 

దక్షిణా(ఫికాలో గాంధీజీ జరిపిన ఉద్యమం గురించి, మన దేశపు (బిటిషు 
(పభుత్వానికి తెలుసు. అందుచేత ఆయనకు శిక్ష విధించి ఇక్కడి (పజలను ఇంకా 
రెచ్చగొట్టడానికి [పభుత్వం సాహసించ లేకపోయింది. గాంధీజీని చెరనుంచి 
విడుదల చెశారు. ఆ తరువాత ఆయన అ రైతుల మధ్య నంచారంచేస్తి వారివట్ల 
జరగబోయే అన్యాయాలను గురించి తెలునుకున్నారు. చివరికి ఆయన అభి 
బాయాన్ని అనుసరించి, (పభుత్వం ఆ రెతులపె జరగబోయే దురయాలను 
అరిక ట్ట చట్టం మంజూరు చెయ్యవలసి వచ్చింది. 

కాని ఈ (వయోగాలన్ని చిన్న చిన్నవి. ఏ జాతీయ సమన్యలోను ఇంత 
వరకూ గాంధీజీ (వభుత్వానికి వ్యతిరేకంగా సత్యాాగహాయుధాన్ని (పెద్ద యెత్తున) 
[పయోగించలేదు. 

అయితే, గాంధీజీకి పపంచ మహాయుద్దం పూర్తికాగానే [పభుత్వం అమలు 
పరచిన రౌలట్‌ చట్టం ఆ అవకాశాన్ని కలుగజేసింది. ఆయన కొందరు సత్యా 
[గహుల తోడ్పాటుతో (పభుత్వాన్ని ధిక్కరిన్తూ ఉద్యమం నడపాలని నిర్ణ 
యించారు. అది జరిగిన యేడు 1919. ఉద్యమంలో మొత్తం దేశీయులందరి 

సహాకారం పొందడానికి ఒక తేదీ నిర్ణయించారాయన. ఆ రోజు అంతటా వీలయి 





సంత మంది పజలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సభ చేసి అందులో 
ఆ దుష్ట చట్టాన్ని తిరస్కరించారు. అది పిల్‌ 6 నత్యాగహాం రోజు అని 
[పసిద్ధివాందింది. 

దేశం అంతటా గొప్ప ఆవేశ తరంగం (పొకిపోయింది. అయితే ప్రభుశ(ం 
పెస్టే బాధలను శాంతి నహనాలతో ఓర్చుకోవాలి అన్నమాట మాతం మర్చి 
పోయాకు పజ! ఆ రోజున చాలాచోట్ల చాలామంది [పలు ఆవేశ పూరితులె తిరగ 
బడీలేచారు. పోలీసులు వారిపై తూకులు కాల్చారు, దాని మూలంగా ఎంతో మంది 
మరణించారు. ఎంతోమందికి గాయాలు తగిలాయి. (పభుత్వం ఇంకా దుర్ణయాలు 
చెయ్య నారంఖించారు - దేశం అంతటిలోనూ విప్టన కారులు ఎక్కువగా ఉన్నారనే 
భయంకొద్దీ తమ దమనకాండ పంజాబ్‌ ఫై ఎక్కువగా సాగించారు, యుద్ధానికి 
పుపిన సెనికులలో పంజొలీబు చాలామంది ఉండే వారు, యుద్ధ రంగంలో వారు 
చూసే ధైర్య సాహసాలు యూరప్‌ వారికి ఎంతో ఆశ్చర్యం కలిగించేవి. అయితే, 
(వికిషు వభుక్పానికి ఈ సైఫకులకు ఏ విధమైన పోకత్సాహం ఇయ్యడానికీ ఇష్టం 


9 


ఉండేది కాదు, వారు గాని ఆంగ్లేయాధికారుల నుంచి సైన్యంలో అధికారం 
లాగుకోవడం మొదలుపెడితే దానివల్ల భారతీయ స్వరాజ్యవాదులు మరింత 
బలం పుంజుకుంటొరని |పభుత్వానికి భయం! అందుకని అప్పటిలో పంకొబు భోగి 
పెద్ద పెద్ద నాయకులను మెల్లిమెల్లిగా చెరసాలకు వంప నారంభిందారు. 
(పజలలో అవేశం ఇంకా హైచ్చిపోయి దీ. పెద్ద పెద్ద సభలూ సమావేశాలు జరి 
గాయి. పండొబు (పభుత్వపు దమన కాండ మరింత కఠోరం అయినకొద్దీ [వజఃలో 
అవేశం వశం తప్పింది. ఆంగ్లేయులను ఒక్కొక్కరిని పట్టుకుని (పకీకార చర్యగా 
వధించడమ్యూ వెలగల ([వభుక్వ్ణ సామ[పలకు నష్టం కలిగించడం మొదలు 
పెట్టారు. అప్పుడు జరిగినదే జలియా(వాలా బాౌగ్‌లో బివిషువారు జరిపిన భీషణ 
నర సంహారం, 
ప్రీపిల్‌ 18 వ తేదీ సాయంత్రం అమృత సర్‌కు చెందిన జలియా(వాలా బాగ్‌ 
మెదానంలో (ప్రజలు ఒక మహానభ జరుపుకుంటున్నారు. “హిందూ దేశీయులకు 
కలకాలం మరిచిపోని పాఠం చెప్పా” లని నిశ్చయం "చేసుకున్న జనరల్‌ డయర్‌ 
అనే ఆంగ్లేయ సేనాని 100 మంది భారతీయ సిపాయీలతో, 50 మంది తెల్ల 
సైనికులలో అక్కడికి చేరుకున్నాడు. అక్కడ సమావేశ మైనవారు నిరాయుధులైన 
సుమారు ఇరవై వేల (వజ-పిలలున్నార్కు వృద్ధుల స్త్రీలూ కూడా ఉన్నారు. 


భాష్ప వాయుపు ప్రయోగం 





సేనాని తుపాకులు పేల్పమని ఆజ్ఞ ఇచ్చాడు - ముందు హెచ్చరికేదీ చెయ్య 
కుండా- నభను సమాప్తం చేసే అవకాశం ఇవ్వకుండా, అక్కడున్న ఏ ఒక్కరికీ 
పారిపోయే దారి వదలకుండా! వాస్తవానికి ఈ అం గ్లేయోద్యోగి అక్కడకి 
వచ్చినది అక్కడున్న వారిని తుపాకి గుండ్లతో కాల్చి చంవడానశే! అ ద్రొరికిన 
అవకాశాన్ని అతడు చెయిడొరగియ దలుచుకోలేదు. ఆ చిన్న మైదానానికి 
నాలుగు వెపులా వనతి గృహాలకు చెందిన బలేన గోడలు మూసుకుపోయి 
ఉన్నాయి. జైట్‌కి పోవడానికి ఉండిన ఒక్క దారీ చిన్న యిరుకు నందు. ఆ 
సేనాని తీనుకువచ్చిన సైనిక శకటం ఆ సందులోకి (వవేశించడానికి వీలు 
చిక్కలేదు. ఆ శకటం బహుశా లోపలికి పోగలిగి ఉంటే మర తుపాకులతో ఆ 
జనానీకంలో ఒక్క మనిషి కూడా మిగిలి ఉండేవాడు కాడు. 

సిపాయిల తువాకులనుంచి గుళ్లు ధనాధన్‌ మని వెలువడుతూు పే జనం గుంపు 
భయంతో ఒకరిమిన ఒకరు వశీ తొక్కిసలాశారు. ఎక్కడికి పారిపోగలరు ? గుళ్ల 
తెంపు లేకుండా వెలువడుకున్నాయి - 1600 గుళ్లు -అన్నీ వూర్తిగాకుండానే వందల 
కొద్దీ జనం చనిపోయావ. ఎంవరికో దెబ్బలు తగిలాయి. ఇంతకంటే ఘోరం- 
రాతి అంతా అక్కడ సెం|టీలు వహరా ఉంది. అక్కడ చనిపోయిన వారిని 
గాని దెబ్బలుతిన్న వారిని గాని అక్కడిను_చి ఎవరూ తీనుకుపోకుండా కాపలా 
కాశారు. వారికి మందు పూతలకు గాని పట్టీలు వెయ్యడానికి గాని కూడా వీలులేదు, 

అటు తర్వాతనే అక్కడి వార్తలు పెకి పొక్కకుండా వంజౌబు అంతటికీ మిగి 
లిన దేశంతో ఏ వార్తానంబంధమూ లేకుండా ఆపు 
చేశారు. కొన్ని రోజులవరకూ వారు వంజాబు 
అంతటా కొన్ని వారాలపాటు కొనసాగించిన 
అత్యాచారాలను బట్ట, పంజాబులోని తెల్ల ఉద్యోగు 
లకు మతులు పోయాయనీీ వారు పండొబును కాల 
రాచి నాశం చెయ్యడానికి నిశ్చయించుకున్నారనీ 
అనిపించింది. 

తమ దుండగాల నంగతి ఎవరికీ తెలియకూడ 
దని పండొబు పభుత్వం వార్తలు బెట్‌కి పోకుండా 
ఆపుచేసింది. వంజాబునుంచి పైరాష్టాలకు ఎవరూ 
పోకూడదు, బైటివారెవరూ పంజాబు రాకూడదు. 
గాంధీజీ వంజాబు వెళ్ల డౌనికి బయలుదేరితే, ఆయన్ని 
ఢిల్లీలోనే అరెస్టుచేసి, అహమ్మదాబాదు. తీనుకు 
వెల్లారు. 

అయినా ఇలాంటి దుర్వార్త ఎంతకాలం 








గుట్టుగా ఉంటుంది ? మెల్లిగా బైటికి పొక్కి కమంగా హిందూ దేశం అంతటా 
వ్యాపించింది. _పబిల హృదయాలలో తుఫాను చెలరేగింది. 


గాంధీజీ సత్యా గహూ 
ద్యమం 

1919 వృపిల్‌లో గాంధీజీ నత్యాగహం 
చెయ్యబోతున్నానని _వభుక్వానికి చేసిన 
హెచ్చరికను అప్పటిలో ఆయన ఉప 
సంహరించుకున్నారు. ఎందుకంటే తన 
అహింసాత్మకమైన పోరాటంలో పాల్గొన 
డానికి [పజలను నుశికణతో సిద్ధం చేసే 
అవకాశం ఇంకా రాలేదని తోచింది. ఈ 
వంజొబు దురంతాలు జరిగిన నాటికి 
దానికి తగిన సమయం ఆసన్న మయినట్లు 
కనిపించింది. ఆయన నహాయని రాకరణో 
ద్యమం పారంఖించారు. 1920 లో 
కాంగెసు అయనను నాయకునిగా వరిం 
చింది. దేశవు దౌర్భాగ్యంకొద్దీ, అదే సమ 
యంలో అందరికంటే తేజస్వియెన నాయ 


జలియా( వాలాబాగ్‌ స్మారక చిహ్నం 















కుడు లోకమాన్య తిలక్‌ అప్పుడే స్వర్గసులుకావడం చేత దేశం అంతా శోకంలో 
మువిగిపోముంది. అప్పటిలో దేశానికి గాంధీజకీలో అశ్నావదమైన కొత్త వెలుగు, 
కొత సహాయం లభించింది. 

అయిత్తే మళ్లీ ఒకదాని తర్వాత ఒకటి బాగా విశాలమైన తరంగాలు భారత 
దేశం అంతటా వ్యాపించాయి - ఒక ఉత్సాహ తరంగం, ఏదో చేసిచూపించే 
అవేశం, దేశాన్ని స్వతంతం చెయ్యడానికి చావుకైనా వెనుదీయని కోరిక - 

“తలలు పణమిడు కోర్కి మా హృది చెలగ స. అదనిదే, 

కాంచవలెను కసాయి చేతుల కతి యెంతటి వదనుదో 1) 

సర్‌ ఫరక్లోష్‌ i తమన్నా) 

(వతి వ్యక్తి నోటా ఈ పాట వినబడేది. “మన శిరస్సులను పణంగా పెట్ట 
డానికి వచ్చాం ఇవుడు 5; ఆయుధధారుల చేతులలో ఎంత త్మీవత ఉందో 
చూద్దాం” అని దీని అర్ధం. _వజిలు మృత్యువును ఎదుర్కోవడానికి సంసిధ్రంగా 
ఉండేవారు. అంతటిది అప్పటి అవెశం |! 

తమ నాయకుల ఉపదేశాన్ని అనుసరించి వేలకొలది యువకులు పాఠశాల 
లను, కళాశాలలను వదిలివేసి, ఉద్యమంలోనైనా చేరేవారు లేదా, కొత్తగా 
(ప్రారంభించిన జాతీయ పాఠశాలలలోను, జాతీయ విద్యాపీఠాలలోను చేరి చదువు 
సాగించేవారు. వేలకొలది వకీళు న్యాయవాదివృత్తి విడిచి పెట్టి, దేశ సేవకు దీక్ష 
వహించారు. అటువంటి వారిలో రాజులతో మహారాజు తలితో. తులతూగే ఆదాయం 
వన్తూండే మోతీలాల్‌ నెహూ చిత్తరంజన్‌ దాస్‌ వంటి న్యాయవాదు లున్నారు, 
రాజ ఠీవితో దర్జాగా జీవించే జవాహర్‌లాల్‌ నెహూ వంటి నవ యువకులు తమ 
సుఖ ఖోగాలన్నిటినీ త్యజించి నహాయ నిరాకరణం గురించి పచారం చెయ్య 
డానికి దుమ్మూ ధూళీ అనక పల్ల పల్లెకూ పోయేవారు. 

(పపంచ యుద్దానికి తరువాత "దేశపు శాసన నిర్మాణంలో పజలను కొంత 
వరకు భాగస్వాములను చెయ్యడానికని (బిటిషువారు శౌసన సభలను ఏర్పాటు 
చేశారు. గాంధీజీ నలప పైని ఆ శాసన సభలకు జరగబోయే యెన్నికలలో 
పాల్గొనకుండా పజలు బటాష ష్కరించారు. వోటింగులో వాళొన్నవారి నంఖ్య 
కంట వొల్లొననివారి సంఖ్య హెచ్చుగా ఉండెను. అంతే కాదు; గాందీదీ [వజ 
లకు విదేశాలలో తయారై సు వస్తా9లను బహిష్కరించండ ని (బోధించారు. 
ఈ నినాదంవల్ల ఆంగ్లేయుల స్వార్ధానికి అన్నిటికంటె పెద్ద దెబ్బ తగిలింది. 
భారతదేశానికి వచ్చే విదేశీ వస్తా9లలో ఎక్కువ ఇంగ్లాండ్‌ కా ర్థానాలలో తయా 
రెనవి కావడంచేత చాలా లాభం వారి దేశానికి పోయేది. ఆ vues అరికట్ట 
డానికని స్త్రీలూ, పిల్లలూ పనికట్టుకునిి ఇంటింటికీ వెళ్లి (వజలవద్ధ అడిగి, 
విదేశీ వస్తాంలను పోగుచేసి చౌరాస్తాల వద్ద వాటికి నిప్పు "ముట్టించి తగుల పెట్టె 
వారు. పెద్ద పెద్ద విలువగల విదేశీ వస్త్రాలను కూడా వ్యామోహం విడిచి 


13 


ప్రజిలు మంటలలో వేసేవారు. విదేశీ బట్టలు వేసుకోవడమే లక్టాకరంగా భావించే 
వారు. విదేశీ బట్టలు ధరించినవారిని ఏవగించుకొనేవారు. 

దేశభక్తు లందరినీ ఖద్దరు ధరించండని గాంధీజీ సలహా యిచ్చారు. చేతితో 
వడికి, చేతితో నేసిన అటువంటి ముతక నూలు బట్టలను ఆ రోజులలో |గామాలలో 
చాలా పేదవారు మా;త్రమే తొడుగుకునేవారు. గాంధీకీ తాను స్వయంగా ఖద్దరు 
పంచె ఖద్దరు చొక్కా వేసుకుని తలపైని పాగాకు బదులు ఖద్దరు టోపీ ధరించ 
నారంభించారు. అదే టోపీ గాంధీ టోపీ అనే పేరుతో దేశం అంతటా [పసిర్ధి 
పొండింది. ఈనాటి సన్ననూలు, కొంగ రెక్కలాంటి తెల్లనూలు ఆ రోజులలో 
వచ్చేది కాదు. మొత్తానికి దేశ భక్తులంతా గరుకుగా ఉండే అ ముళక ఖదరునే 
ధరించేవారు. అందుచేత వారిలో గొప్పవారు పేదవారు ఆనే కేడా కనబడేది కాదు, 

ఈ అపూర్వ (పజొ చైతన్యాన్ని చూసి, గాంధీకీకి మేరలేని అనందం కలి 








గింది. ఆయన ఒక్క సంవత్సరంలో స్వరాజ్యం నంపాొదిస్తానని వాగ్దానం చేశారు- 
అయితే [వదిలు ఆయన చెప్పన షరతుల (వకారం నడుచుకోవాలి! అదేమిటంటే, 
లోకమాన్య తిలక్‌ స్మారకార్థం పోగుచేసిన తిలక్‌ స్వరాజ్యనిధి ఒక కోటి రూపొ 
యలు చందాలద్యారా వోగు చెయ్యాలి; కాం[గస్‌లో ఒక కోటి మంది” సభ్యులను 
చేర్పించాలి ; దేశం అంతటా మొత్తం 20 లక్షల చరఖాలు వసిచే'సటటు 
చెయ్యాలి; హిందూ సంభుంలో అంటరానితనాన్ని నిర్మూలించాలి. హిందువులు, 
ముస్టిములు ఐకమత్యంగా ఉండాలి. . 

ఈ ఉద్యమం మొనలు పెట్టినప్పటినుంచీ ముసల్మానులు గాంధీవీ పతాక 
ద్భాయను చేరారు. దీనికి కారణం ఉంది: (పపంచ యుద్దంలో జర్యనీకోపాటు 
తోడ్పడిన టర్కీ కూడా ఓడిపోయింది. టర్కీ తన సాయాజృంలోసని వాలా రా 
అను వదలుకోవలసి వచ్చింది. టర్కీ పరిపాలకుడబిన ఖలీఫా [పపంచంలోని 
ముస్థిములరు ధర్మ గురువుగా ఉండేవాడు. యుద్ధం [(వారంభించినవుడు టర్కీ 
జర్మని వక్షాన చేఎనఐంమన, బిబిషువారు భారత దేశంలోని మునల్యానుఐను తము 
సేనలలో చేచ్పుకొనేటవుడు ఖలీవా జొన్నత్యానికి వమూతమూ భంగం రానీయ 
మని వాగ్దానం చేశారు. యుద్దం పూర్తయా: వారు ఈ వాగ్దానాన్ని నిలుపుకో 
లేకపోయారు. భారత దేశంలోని ముసల్మానులు ఖలీఫాఎ పోయిన అధికారాలు 
తిరిగి కట్టబెప్రేటందుకు ఖిలాఫత్‌ అనే ఉద్యమాన్ని _వారంభించారు. సహాయ 
నిరాకరణోవ్యమమూ, ఖిలాఫత్‌ ఉవ్యమమూ పరస్పర సహాకారంతో కొన 
సొగాయి. ఖిలాఫత్‌ ఉద్యమ నాయకులు మహమ్మదలీ, మయూకతలీగారలు గాంరీవీ 
నాయకత్వమును అనుసరించారు. దేశం అంతటా హిందువులూ ముస్టిములూ అన్న 
దమ్ములనే భావన కలిగింది. హిందూ నాయకులను ముస్టిము నాయకులు తమ 
పసీదులలోనికి ఉపన్యాసాలకు ఆహ్వానించారు, ముస్టిం నాయకులతో సహ పంక్తిని 
కూర్చుని హిందూ నాయకులు విందులలో పాల్గొన్నారు. ఎబిబిషు (వభుక్వానకి 
అన్ని వైపులా నిరాశకలిగ్రి దేశంలోని |విబీమ రాజభక్తుల వెపు తమ దృష్టిని 
మళ్లించారు. బిరుదుల ద్వారా పదవుల ద్వారా వారి హోదాలను పెంచి (విటిషు 
(పభుత్వం ఇంకా వారె విశ్వాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందించడానికి అయిదవ 
వార్జి చక్రవర్తి కునూరుడైన వేల్పు యువరాజును భారత దేశానికి యాత్రకు పంఏం 
చారు. 

కాని ఆ యాత ఆయన పలుకుబడికి అంతగా తోడుపడలేదు. యువరాజు 
బొంబాయి రేవులో ఓడ దిగిన రోజున దేశం అంతటా సంపూర్ణ మైన హర్తాల్‌ జి 
గింది. ఇంత బియ[పదమెన హర్తాల్‌ ఈ దేశంలో ఇంతకు మునుపెన్నడూ జరు 
గలేదు. (పిన్స్‌ ఆఫ్‌ వేల్‌ వెళ్ళినచోటల్లా జనం నల్ల జండాలతో ఎదుర్కోలివ్వ 
డంతో, [పభుత్వం ఎందరినో అరెస్టు చెయ్యవలసివచ్చింది. గాంధీజీ కాక, దేశంలో 
దాదాపు మిగిలిన పెద్ద నాయకులందరినీ చెరలో పెట్టారు-లాలా లజిపల్‌ 


15 

















రాయ్‌ పం 
గాలా దీత మోరీలాల్‌ 
A సెహూ్యూ ఆయన 
కుమారుడు జవాహర్‌ 
లాల్‌ నెహూ, చిత్తరంటి 
న్‌ దాస్‌, అయన భార్య 
వాసంతీదేవఏీ మున్నగు 
వారంతా అరెస్టయారు, 
అప్పడు గాంధీజీ సిర్టెశించిన 
నియమాలను పూర్తిగా ఆచరణలో 
పెట్టడానికి వేలకొద్దీ లక్షలకొద్దీ 
జనం తి శీఘంగా |పతి [గామ 
మూ చెరుకుంటున్నారు. చూన్తూ 
చూస్తూండగానే తిలక్‌ స్వరాజ్య 
నిధికి విరాళొలు కోటి రూపాయ 
లను మించి పోగువడ్డాయి. అంతే 
కాకుండా ఆయన చెప్పిన నియమా 
| లన్నీ ఆచరణలో పెట్టీ చూపడ 
యయ భి మయింది. అందుకోనం ఇప్పుడు 
నాలుగు దిక్కుల నుంచీ (పభు 
త్వాన్ని ధిక్కరించి పన్నుల నిరాకరణో 
ద్యమం జరపాలని లేదా, రైతులు భూమి 
శిస్తు కట్టకుండా నిలుపు చేయించాలనీ 
గాంధీజీ పైని ఒత్తిడి తెచ్చారు. 

ఇది (వభుత్వానికి అన్నిటికంటే పెద్ద 
దెబ్బ. వారికి అదాయం తెచ్చే మార్గాలలో 
కల్లా పెద్దది మూసుకుపోతే చిక్కే కదా 










మరి. మచ్చు వయోగంగా గాంధీజీ తొలిసారిగా వన్నుల నిరాకరణోద్యమం గుజ 
రాతలో మొదలుపెట్ట నిశ్చయించారు, దానికోసం [పయత్నాలు భారీగా జరిగాయి. 


చారీ చౌరా తిరుగుబాటు, కాకోరీ కుట 


అపుడు _పభుత్వానికి ఒకట దారి మిగిలింది; అది - దుండగాలు చేసి, 
[పజల్ని రెచ్చగొట్టి హింసాకార్యాలకు పురికొల్పడం! ఈ విధానంలో కొన్ని 
చిన్న చిన్న సంఘటనలు అయాక, అన్నిటిలో పెద్దది గోరఖ్‌పూర్‌ జిల్లాలోని 
చౌరీచారాలో జరిగినప్పుడు _వభుక్వంవారి కోరిక తీరింది. |వభుత్య్వపు అత్యా 
చారాలతో రెచ్చిపోయిన జననమూహం ఒక పోలీస్‌ చౌకీకి నిప్పు పెట్టి త 
లోని సిపాయిలను బతికుండగా కాల్చివేశారు. 

పన్నుల నిరాకరణకి అనుకూలసమయం ఇంకా ఆసన్నం కాలేదని గాందీవీకి 
తోచింది. ఆ ఉద్యమాన్ని వభుక్వం అన్ని వక్కల నుంచీ అణచి వెయ్యడానికి 
[పయత్నిస్తుంది. అంతేకాక్క రెచ్చిపోయిన జనం (_పభుత్వవు దుండగాలకు 
దౌర్దన్యంతోనే [వతీకారం చెయ్యడం మొదలు పెడీతే మొదలుకే మోసం! 

పన్నుల నిలుపుదల ఉద్యమం మొదలు పెట్టక పోవడంతో దేశంలో నే. 
వైపులా ఆశాభంగం అల్టుకు పోయింది. సమయం మాసి, (ప్రభుత్వంవారు గాంధీజీని 
నిర్బంధించి, ఆరు నంవచ్చరాలు కారాగారంలో ఉంచారు. ఇది 1922 లో 
జరిగిన నంగతి. 

ఆనాటికి గాంధీజీ నాగరకులెన పెద్దమసుష్యుల దుస్తులను మానివేసి, 
పల్లెటూరి రైతులాగ అర్ధనగ్నంగా దుస్తులు వెయ్యడం మొదలు పెట్టారు - 
తలపై టోపీ లేదు; వంచె చొక్కా లేదు: పంచెకు బదులు మోకాలు దిగకుండా 
వుండే అంగవస్త్రం చుట్టబెట్టుకునేవారు. అదే వేషంతో ఆయన న్యాయస్థానానికి 
కూడా హాజరయినారు. “అయినప్పటికీ, ఆయన్ని చూడగానే న్యాయస్థానంలోని 
అన్ని తరహాల జనమూ గౌరవంతో లేచినుంచునేవారు. 

తెల్పడొతి వాడైన ఒక న్యాయాధిపతి కొలువున్న న్యాయస్థానంలో విచారణ 
సందర్భంలో గాందీకీ ఇచ్చిన వాజ్యూలం ఎన్నటికీ మరువరానిది ;- ఆయన ఏమ 
న్నారంటే :- 

“నేను నిప్పుతో చెలగాట మాడుతున్నానని నాకు తెలును. నేను ఇది తెలిసే 
చేస్తున్నాను. అంతేకాదు; తమరు నాకు ఏ శిక్షా విధించకుండా వదిలివేసినా 
కూడా, నేను తిరిగి అన్నీ చేస్తాను. నా దేశీయులు అప్పుడప్పుడు కొన్ని పిచ్చి 
తనపు పనులు చేన్తూంటారని నాకు తెలుసు. అందుకు నేను చాలా విచారిన్తు 
న్నాను. అందుకని నాకు విధించే శిక్షను ఏ మాతమయినా తగ్గించమని 


18 


న నమ ము 


fe 
Xx. 
(| 





వెయిలులో గాంధీజీ 


మిమ్మల్ని కోరడంలేదు. గౌరవనీయ న్యాయాధిపా, తాము అనుసరించవలసినవి 
రెండే మార్గాలు. ఒకటి తాము తమ పదవికి రాజీనామా వ. లేదా, 
నాకు ఎంత “కఠినా నాతికఠరినమైన శక వెయ్య గలరో దానిని విధించండీ.” 

గాంధీజీని చెరసాలలో ని! సృంధించిన 8 రువాత పైరు తాము నినృహాయు 
లం అని భావించారు. అయిళ్తే డేశం అంతా కూడా 4 శోకాన్ని దరిజేరనీయక, 
గాంధీకీ ఇచ్చిన ఆదేశాలను అచరణలో పెడుతూ పూర్తిగా శాంత్‌గా ఉంటూ 
వచ్చారు. బిటిషు (వభుత్వంవారు తమ దమ సా మంచి ఫలితం కలిగిందనీ, 
[పజల ఆవేశాన్ని బాగా అణచివేశామని తృప్తిపడ్డారు. ఒక అంగ్లేయుడు “గాంధీని 


19 





నిర్బంధించాక - ఒక కుక్కా ఇంతవరకు 
మొరగనైనా లేదు” ౪నేవరకు పోయాడు, 
అయితే అ ఊహా ఎంత తప్పో వారికి 
ఆ తరువాతన తెలియవచ్చింది. 

1922 ఆరంభంలో గాంధీజీ చెరసా 
లలో ఉన్నారు. రెండు ఏళ్ళు పూర్తి 
కాకుండానే ఆయన ఆరోగ్యం బొత్తిగా 
చెడిపోయింది. చెరసాలలోనే ఆయనకు 
కడుపులో శస్త్ర చికిత్స చెయ్యవలసి 
వచ్చింది. [ఆ సమయంలో దేశ (|వజకు 
కలిగిన అతురత్తా చింతా గమనించిన 
(బిటిషు [పభుత్వానికి భయం కలిగింది. 
చెరసాలలో గాని గాంధీజీ |పాణాలు 
కోలుపోతే దేశంలో ఎవరూ ఆరుడానికి 
వీలుకాని అగ్నిపర్వతం బద్ద లవుతుంచని 
వారికి తోచింది. దేశీయుల అదృష్ట వశాత్తు 
శస్త్రం చికిత్స జయ్య్మవదంగా పూర్తిఅయి 
ఆయన అరోగ్యం కోలుకున్న వెంటనే 
(పభుత్వం ఆయనను విడుదల చేశారు. 

గాంధీజీ అనుచరులయిన కాం[గసు 
నాయకులలో ఒక చీలిక ఏర్పడింది. 
రాజగోపాలాచారి, వల్ల భాయిపమేల్‌ 
రాజేందబాబూ వంటి నాయకులు ఇంకా 
గాంధీజీ నిర్దేశించిన విధానాలనే పొటిన్తూ 
వచ్చారు. కాని, చిత్తరంజన్‌దాస్‌, మోతీ 
లాల్‌ నెహూ వంటి నాయకులు సహాయ 
నిరాకరణ విధానంలో మార్పు రావాలని 
కోరారు. సహాయ నిరాకరణోద్యమం 
ద్వారా జనంలో రేగిన స్వరాజ్య వాంఛను 


సండిల్‌ మోరీలాల్‌ నెహూ 


20 


ee జత తండ ee EE a 


రాబోయే ఎన్నికలలో. శాసన సఫ లకు క. టకా ద్యరించక పీ నం — 
[వజా (వతినిధులను ఎన్నుకుని నానన నభలకు పంపావఫీ. ఆ 1 మ ఎ శాసన 
సభలకుపోయిి [పభుత్వం [పవేశంపెస్టే బిల్లులకు వ్యతిరేకంగా _వోటుబేన్తూ 
బడ్జెటును తిరస్కరించాలి. ఈ కౌన్సిళ్లు (శాసన స సభలు) కేవలం పేరుకు 
మాతమే. అనలు చలాయించే అధికారం ౪౦కా కేంద See వెస్‌ 


బు 
రాయిద్కీ రాష్ట్రాలలో గవర్నరులదీను. ఈ నామమ్మాతపు కౌన్సిళ్ల గుట్టంతా 
(పపంచానికి బట్టబయలు చెయ్యాలని ఈ మిత వాదుల ఆశయం, 
గాందీకీ చెరసాలను6చి విడదల అయి రాగానే. ఆయనను. ఈ రెండు 
వర్గాల నాయకులూ తమ తమ మార్గాలను ఆనునరిన్తూ రా పనిచెయ్యడాని 
అనుమతి కోరారు. ఆ [పకారం వారు 5 విడిపోయి ఎవరి మార్గాన వారు [ప్రభుత్వంతో 
పోరాడే విధానాన్ని అనుసరిం 
చారన్న విషయం అప: టిల్‌ 
చాలామందికీ అరం కాలేదు. 
2లో గా ౦ధిబీస ట్స 
గత స యులు (వ 
బడు సంవత్సరాల is 
స్వరాజ ఉద్యమం కొంత 
కరకు: నిర నవడంద పనా వాల 
ఈ మధ్య కాలంలో దేశ నాయ 
కులు తాము ఎవరికి తోచిన 
మార్గాన వారు నడుచుకుంటూ 
వచ్చారు. కొంత మంద స్వరాజ్య 
పార్ట్‌ ఏర్పరచుకుని, ఎన్నికల 
ద్వారా శాసన నభలలో చేరి, 
అక్కడ  [బిటిషు _పభుత్వప్పు 
పలుకుబడి త గ్గించడానిక్రీ వారి 
గుట్టు బయట పెట్టడానికీ పొటు 
పడ్డారు, మరి కొంతమంది 


దేశబంధు చిత్తరంజన్‌ దాను 





21 


అడ్జొాత విప్ణవకారుల మార్గాన్ని అనుసరించారు. 1924 - 25 సంవత్సరంలో 
అడ్లొత విప్లవకారుల కార్యకలాపాలు ఎక్కువయాయి. పండిబు నుంచి బెంగాలు 
దాకా సాయుధ విప్లవానికి ఏర్పాట్లు వరపు తూర్పు బెంగాల్‌లో ఈ 
విప్లవకారుల నాయకుడుగా పీరువడినవాశు ు నూర్య సేన్‌. ఇతని అనుచర వర్గం 
బాంబులు తయారుచేసే కార్య[కమం దీక్షగా తల పెట్టారు. ఇందుకోసం డబ్బు 
కావలసి వస్తే పెద్ద పెద్ధ బందిపోటులు నిర్వహించి ప ఈ 
దళంవారు ఎందరినో. ఆంగ్లేయ. ఉద్యోగ లను హతమార్చారు కూడా! ఈ 
రోజులలోనే గోపీనాథ్‌ సాహో తర ప్రవకారుణ్రి ఒక అంగ్లేయుని చంపిన నేరానికి 
ఉరితీశారు. 

యుపి, బీహార్‌, ఢిల్లీలలో కూడా 1924-25 సంవత్సరంలో విప్టవ 
కారుల ఉద్యమం వేడి అందుకుంది. 1925 అగస్ల్టులో రాంప్రసాద్‌ బిస్మిల్‌ 
నాయకత్వం [కింద ఓక విప్లవ నంఘం లక్నో దగర నడున్తూన్న రెలుబండీలో 


విప్లవకొరుల్ని ఉరితీయుట 





బందిపోటు చేసి పభుత్వ ధనం లూటీ చేశారు. ఈ బందిపోటులో పాల్గొన్న 
విప్టవకారులందరూ బహుశా పట్టుబడిపోయారు. దీనిని గురించి జరిగిన విచారణ 
“కాకోరీ కుట కేనుి అని ప సిద్ద చెందింది. రాంపసౌద్‌ బిస్మిల్‌ నూ అషాక్‌ 
ఉల్లాను మరికొందరు విప్రవకారులను ఉరితీశారు ; కొందరికి దీర్హకాలం కారా 
గారవాస శిక్ష విధించారు. 

గాంధీజీ చెరసాల నుండి విడుదల అయి వచ్చేసరికి దేశంలో పరిస్థితి ఈ 
విధంగా ఉంది.[ ఇంకొక విషయం గురించి కూడా గాంధీజీ మనను బాధ 
పడింది. కొందరు ముసల్మానులు కాంగెస్‌ నుంచి క్రమంగా దూరం 
అవుతున్నట్టు అయనకు తెలిసింది. సహాయనిరాకరణోద్యమం నిలిపివేశాక 
టర్కీలో [తో ఐప్ర వం సంభ వించి, విప్రవనాయకుడు ముస్తఫా కమాల్‌. ఫాషహో 
దేశాధిపతి అయి, ఖలీఫాకు ఉన్న కాస్త అధికారా౬నూ హస్తగతం చేసుకున్నాడు, 
అటు తరువాత మన దేశంలోని ముసల్మానులకు ఖిలాఫ సల్‌ ఉద్యమం నిష్ప 
యోజనం అనిపించింది. 

అప్పటినుంచి (బిటిషువారు ఇక్కడి మహమ్మదీయులను - దేశానికి స్వరాజ్యం 
వసే హిందువుల రాజ్యం ఏర్పడి, ముసల్మా! అను పీక సార గని భయ పెట్టడం 
మొదలుపెట్టారు. మెల్లి మెల్లిగా మొదట కా ర గెన్‌కో నహకరించిన మునల్మాను 
నాయకులెందకో కాంగస్‌ నుంచి తొలగిపోవ గారంభించారు - వారిలో 
[ప్రముఖులు జిన్నాసాహెబ్‌ మాతమే కాదు మహామ్మదలీ, షాకతలీలు కూడా 
ఉన్నారు... 

వకొనీకంలో కూడా చిన్న చిన్న విషయాలను గురించి హిందూ ముస్టిముల 
మధ్య జగడాలు వస్తూండేవి. కొన్నిసార్లు మితిమీరిన రక్తపాతం కూడా జరిగేది. 
గాంధీకీ చెరనాల నుంచి విముక్తుడయి వచ్చాకనే దేశంలో కొన్ని [పాంతాలలో 
పెద్ద పెద్ద కొట్లాటలు జరిగాయి, గాంధీదీ ఇటువంటి సంఘటనలు జరుగుతాయని 
స్నడూ ఊోహించనైనా లేదు. విదేశీయులతో పోరాటానికి తగిన ఆయుధాన్ని 
కనిపెట్టాం సరే. మర్కి సోదరులకు సోదరులకు నడుమ జరిగే పోరాటాన్ని 
ఆపడం ఎలాగ + 


2 


సెమన్‌ కమహన్‌ 


మనస్సులో చాలా బాధపడి, గాంధీజీ 21 రోజులు నిరాహారదీక్ష వహిన్తు 
న్నానని (|వకటించారు. పూర్వం తన అప్తమితుడై (వస్తుతం తననుంచి 
దూరమైపోయిన మౌలానా మహమ్మదల్సి ఇంటిలో బసచేసి గాంధీకీ ఉవవానం 
(పారంభించారు. వెనకటి సుస్తీ తరువాత గాంధీజీ ఆరోగ్యం బాగా దిగజారింది. 


23 


ఇంత దీర్గమైన ఉపవాసం చేశాక ఆయన బతక గలడనే ఆశ ఎవరికీ లేక 
పోయింది" కొద్ది రోజులపాటు హిందూ ముస్టిముల మధ్య సోదరభావం కన 
బడింది. హిందువులూ ముస్టిములూ ఆయన “ఆయుర్దాయం గట్టిగా ఉండాలని 
దేవాలయాలలోను, మసీదులలోను (పార్థనలు చేశారు. అన్ని సం|పదాయాలకు 
చెందిన నాయకులూ గాంధీజీ చెంత చేరి అన్ని సం|పదాయాలవారూ దేశంలో 
శాంతిగా ఉంటామని ఒక ఒప్పందాన్ని తయారు చేనుకున్నారు. 

దేశ సౌభాగ్యం కొద్దీ గాందీజీ బకికి బయటపడ్డారు ; దేశ వ్యాప్తమైన నత్యా 
[గహం ఏ విధంగా మొదలు పెట్టగలమా అని దాన్ని గురించిన [పయత్నాలలో 
నిమగ్నులయారు. rw గామంలో (పజలను కూడగట్టుకు వచ్చే పథకాన్ని 
ఒకదాన్ని ఏర్పాటుచేసి, తద్వారా కార్యకర్తలందరూ దేశంలో అ మూలలకూ 
పోయి గాంధీవీ సందేశాన్ని ఎరుకపరచి, [ప్రజలకు దారి చూశే ఎటట్లు చేయడం 
అన్నింటి కన్నా ముఖ్యం! ఈ దృష్టిని అనుసరించి, ఆయన రెండు "కార్య! [కమా 
లను న్‌ిర్జైశించారు. ఒకటి హరిజనోద్దరణము, రెండవది చరఖా, ఖద్దరు (వచా 
రము. ఈ రెండు కార్య[కమాలకోనం ఆయన రెండు నంస్థలను నెలకొ ల్సారు, 
వాటిని కొనసాగించడంకోనం ధనం సేకరించ నారంభించారు. (1928, 29 సంవ 
తరాలలో ఆయన దేశం అంతటా పర్యటించారు. దేశ స్వాతర్యత్యం కావల 
సినవారు ఆయన దృష్టిలో పేదవారేే కనుక, వారి విశ్వాసాన్ని సంపాదించ 
డానికి తాను పేదవానికి వలెనే ఆయన తన వర ర్యటనతో రైలుబండీల్‌ Dh —— 
తరగతిలోనే ,పయాణం చేసేవారు. ఆయన తన వెనుక వచ్చే అనుచరులు 
కూడా ఆ విధంగా చెయ్యాలని సలహా యిచ్చారు. అనేక క ఆయన 
హరిజనులకు ఉన్నత కులాలు అనబడేవారికి నడుమ వ్యత్యాసాలను లేకుండా 
పనిచేసే కార్యకర్తల ఆ(శమాలను నెలకొల్పారు. (పతి [గామంలోను చరఖా 
సంఘపు శాఖలను తెరచి చదువను వాయను తెలిసిన యువకులకు స్వేచ్చాను 
సారము [కమశిక్షణ తప్పకుండా నిరాడంబరంగా వీవించే మార్గం ఏర్పరచారు, 
(గామాలలోని స్త్రీలకు నూలు వడికే చరభాలనిచ్చి ఎం వారు ఇంటిలో ఉండే 
కొంచెం సొమ్ము చేసుకునే సదుపాయం కల్పించారు. 

ఆ తరువాత 1930, 1932 నంవత్సరాలలో పెద్ద యెత్తున తాగక 
ద్యమం కొనసాగినవుడు ఈ ఆ(శమాల కార్యకర్తల ద్వారా ఎంతో సహకారం 
లభించింది. కరపత్రాలు Aas గ కార్యకర్తల సాహాయ్యంతో 
వాటిని వతి [గామానికీ చేరవేసే 

ఈ యేడు De చిన్న చిన్న నమస్యలపైని అయా చోట్ల 
సత్యా(గ హాయుధానికి వినియోగించే అవకాశాలు కలిగేయి. కొన్నిచోట్ల కొంచెం 
గాను, కొన్ని చోట అధికంగాను జయం లభించింది. 

1928 లో కొంచెం చెప్పుకొనదగ్గ పెద్ద విషయాలే జరిగాయి. ఢిల్లీలోని 


24 


కేంద అసెంబ్లీలోను, రాష్ట్రాలలోని శాసన నభలలోను [వజొ |పతినిధులకు మరి 
కొన్ని అధికారాలు ఇస్తేనేగాని వని జరగదని |బిటిషువారికి తోచింది. మితవాద 
నాయకులు కూడా ఎక్కువ అధికా రాలిమ్మగి అడుగుతూ వచ్చారు. “అన్ని వర్గాల 
వారు కలిసి మీ కోర్కెలివి అని తెలుపలేదు గనుక మీ కోర్కెలను మేం పాటిం 
చము అని బిటిషు _వభుత్వం అనేటందుకు అవకాశం వ. మితవాద 
వర్గంవారు, కార్మగెసవారు కలిసి ఒక విధానం తయారుచే మోకిలాల్‌ 
న్మెహూ అధ్యక్షతను ఈ పనికై ఒక నమితి ఏర్పడి, ఒక ల. సిద్దం 
చేశారు. కొందరు మునల్మాను నాయకులు, కొద్దిమంది యితరులు మిగిలన అన్ని 
వర్గాలవారు ఆ విధానాన్ని (ధువపరిచారు, 

అయితే (బిటిషు (పభుత్వం అంతకు ముందుగానే సర్‌ డౌన్‌ సైమన్‌ నాయ 
కత్వం (కింద మన దేశానికి ఒక ఉవన 3ంఘాన్ని వంవారు. దీనిన సైమన్‌ కమి 

షన్‌ అన్నారు. ఈ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ దేశం అంతటా |బహ్మాండమైన 
వార్తాల్‌ చేశారు. కమిషన వెళ్లిన చోటల్లా నల్ల జండా (పదర్శనలు జరగాయి, 
వారితో మాటాడడానికి (పజల (వకినిధ ధు లెవ్వరూ ముందుకు రాలేదు. ఈ 
am భారతదేశపు ee re గొవృ ఉత్సాహంగా వని 
చేశారు. న భావించిన _(వభుక్వం _వదర్శకులమైని లారీబూ, కొన్ని 
చోట్ల తుపాకులూ కూడా [పయోగించారు. లక్నోలో జవావార్‌లాల్‌ న్నెహూ, 
గోవింద వల్లభ పంతుగారలకు ఈ దెబ్బలు తగీలాయి. లాహోరులో పంజాబ్‌ 
సింహం లాలా లజపత్‌ రాయ్‌కి ఈ దెబ్బలు తగిలి కొన్ని రోజులలోనే మృత్యువు 
వాత పడ్డాడు. దీనికి మన చేద్దామనే, తరువాత పేరుకెక్కిన భగత్‌సింగ్‌ 
అనే విస్లవకారుడు లాలా లజపత్‌ రాయ్‌ పైని లాఠీ ఛార్జి చేసిన తెల్ల వోలీను 
ఉద్యోగి పైని తుపాకి పిల్చి, వరారి అయిపోయాడు. 

1925 కు తరువాత రెండు, రెండున్నర సంవత్సరాల వరకు విప్రవకారుల 
కార్యకలావాలు పైపైని నీర సపడ్డాయి గాని లోపల లోపల బలపడే ఏర్పాట్లు 
బరుగుతూ వచ్చాయి. ఉత్తర భారతంలో విప్లవకారుల నాయకుడు చందశేఖర 
అజౌద్‌. ఈ యువకుడే 1921 లో జరిగిన సహాయ నిరాకరణలో కొరడా 
దెబ్బలు తిన్నప్పుడు “ఆకొద్‌’ని అని (స్వతంతుడిని అని) చెప్పుకున్న వాడు. 
కాకోరీ బందిపోటులో కూడా పాల్గొన్నాడు. అప్పటికే అతడు నవ యువకు 
డయాడు. దళంలో చేరాడు కాని పట్టుబడిపోకుండా తప్పించుకున్నాడు. ఈ 
సారి అతడు దేశ వ్యాప్త మయిన నవం. జరపడానికిగాను es హిరో హా 
దళంలో సాండర్స్‌ దొరను చంపడానికి సిద్ధ మయిన విప్టవ పరుడు భగల్‌ సింగ్‌ 
కూడా చేరాడు. నాండర్స్‌ హత్య అయిన 'తరువాత పంజాబ్‌లోని న్‌ర్రోషలైన 
వడొగికం పెని [పభుత్వం యుక్తా యుక్తము లెరుగని దుండగాలు జరుపు 
తూంట చూసే పజల హృదయాలలో విప్టవోదేకం పెల్లుబికేటభు చెయ్యడానికి 


25 


గాను ఒక సాహస కృత్యం చెయ్య నంకల్పించారు. అటువంటి త్యాగం చెయ్య 
డానికి ఇద్దరు ఏర యువకులను భగత్‌సింగ్‌, బటుకేశ్వరదత్తులను ఎంపిక 
చేశారు. 1929 ఏపిల్‌ 8 వ తేదీని కొత్త ఢిల్లీలోని అసెంబ్లీ భవనంలో 
అధ్యాగతుల అనుమతి వ[తాలతో వారిద్దరు (పవేశించ్హి అభ్యాగతుల అరలో 
కూర్చున్నారు. వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఎవరికీ వోని చెయ్యకుండా 
చెవులు గళ్లు పడేటట్లు | పేలే రెండు బాంబులు పేల్చారు. ఆపైని రివాల్యరుతో 
గాలిలోకి పేల్చి, విప్లవ కరపతాలను అసెంబ్లీలోకి విసిరారు. ఆ తర్వాత ఆ పీకు 
లిద్దరూ తమంత తాము పోలీసులకు లొంగిపోయారు. దేశం అంతటా ఈ 
సంఘటన 1పబల సంచలనం కలిగించింది. డాగితో, దేశ (పజలందరికీ విపవ 
కారులపట్ల పత్యేక (శద్దాభక్తులు పెరిగాయి. కొంతకాలం అయాక లాహోరు 
లోను, సహారన్‌వూర్‌ లోను బాంబులు తయారుచేసే పెద్ద పెద్ద కార్థానాలు 
పోలీనుల కంటపడ్డాయి. ముందు 

పట్టుబడిన కొందరు వ్యక్తులు ఈ 

రహన్య విప్లవ చర్యల గుట్టు మట్టు 

లన్నీ పూర్తిగా పోలీసులకు చెప్పి 

వేశారు. ఇం శకేమవుతుంది? - 

ఒక్కొక్క వ్యక్తికోనం వెతికి వెతికి | 
పట్టుకోవడం; లాహోరు కుట 
కేను అను పేర వారిపై విచారణ 5 
బరుగుతూ వచ్చింది. ail 

చివరికి వినుగువచ్చి ఖెనీలు కః 

నిరాహార దీక్షపూని డాదాపు రెండు Ci 
నెలలవరకు ఆ దీక్ష కొనసాగిం 
చారు. దేశ (పజలందరికీ విప్రవ 
కారులపై ఆదరభావం హెచ్చి, 
[ప్రభుత్వంపై క్రోధం పెరిగింది _ 
వారు ఖైదీలమైని - ఎన్నో సయ 
మాలను విధించారు. కాని, జకీన్‌ 
దాస్‌ అనే ఖెదీ ఇంకా అన నిరా 
హోర దీక్ష వదలడానికి నిరాకరిం 



















ళగత్‌ సింగ్‌ 





చాడు. 64 రోజుల ఉపవాసం చేసి, ఆతడు మృతువు వాత వడినాడు. దేశంలో 
వాతావరణం మరింత వేడెక్కిపోయింది. 

ఒకపక్క కుటదారుల రహస్య కార్యకలాపొలు వేగం పుంజుకున్నాయి. 
మరొక (వక్క కాంగెను లోవలా వెలుపలా నవయువకులకు విప్పవ కృత్యాల 
వెపు [శద్ద పెరుగుతూ వచ్చింది. 1జవాహర్‌లాల్‌ నెహ్మూ సుభాష్‌ చం[దవోనూ 
ఈ లోపల చాలినన్ని రోజులు యూరప్‌లో గడిపి భారతదేశం తిరిగి 
వచ్చారు. రష్యా (వజలు విప్లవం కొనసాగించి (నిరంకుశ) జార్‌ చృకవర్తుల 
పరిపాలన [తోసి రాజని కర్షక కార్మిక వర్గాల పరిపాలనను ఎర్బరచుకున్నారు. 
ధనవంతులకు సేవవారికీ నడుమ వ్యత్యాసం పూర్తిగా తొలగిపోయేటట్టుగా 
అంతకు ముందేదేశమూ సాధించని (పగతిపూర్వక వ్యవస్థను నెబకొల్పు 
కున్నారు. జవాహార్‌లాల్‌ న్మెహాూ, నుభాషచందబోనులు ఆ విప్పవం వల్ల 


Co 


పూర్తిగా (పథభావితుళలె వచ్చారు. దేశంలోని నవయువకులు ఈ నాయక 


అనో 


అకర్రితులె ఏదో సాధించి తీరాలనే ఉత్కంఠతో ఊగులాడారు. 


a పా 


౪ 
[2 
ళో 


[1028 లో కలకత్తాలో 
కొనిన శరగనలో అన్ని 
రాలకు చెందినవారూ సమ 
కూడ రాజ్యాంగ సంస్కర 
ణల ([పలాళిక నొకదానిని 
సద్ధవరిచారు. ఆ కాంగెస్‌ 
కు అధ్యక్షులు మోలీలాల్‌ 
హూ. ఈ (_పణాలిక 


న్ని 


ఆయన అధ్యక్షత [కిందనే 


ద 
ఒర 
ల 












ల తార సతి; అయితే, 
అయన కుమారుడు జవా 
బార్‌లాల్‌ నెహ్తా యువ 
నాయకుడు సుభాష్‌ చంద 
[ప్రణాళికను 


న్వరాజ్యానికి ఏమా్మాతం తక్కువయినా యువనాయకులు అంగీకరించడానికి ఏలు 
లేదన్నారు. ఎందుకంకే, ఆ వణాళికలో నూచించిన _వకారం వజొ (పతినిధులు 
[బిటిషు (వభుత్వానికి లోబడి ఉంటూ శాననాలు చెయ్యవలసి ఉంది. చివం!& 
గాంధీజీ ఒక ఒప్పందం కుదిర్చారు. దాని వకారం ఈ పణాళిక ను (విటిషువారు 
ఒక ్యేడాడిలోగా అమలువరచక లు, కాం్యగెను పూర్ణ స్వరాజ్యం 
పొందడానికి తన శక్తినంతా వినియోగిస్తుంది. 


పూర్ణ స్వరాజ్య (పతిజ్ఞ, ఉప్పు సత్యాాగహము 


1930 జనవరి 26 వ తేదీ మన దేశ చరిత లో మరువరాని రోజా. ఎందుకం్కే, 
ఆ రోజున మన దేశంలోని [పతి పెద్ద పట్ల 
దేశీయులు నభలు జరిపి, భారతదేశానికి సంపూర్ణ న్వ రాజ్యం సంపొదిసామని 
[వతిజ్ఞ చేశారు. స. [ దేశాన్ని (పవాన్వామిక గణరాజ్యంగా 
(వకటించిన తేదీ జనవరి 26) నత్యాగహా న అరక ర్యభారమూ 
కార్యగెసువారు గాంధీజీకి అప్పగించి, ఆయనను _పధానసెనానిగా నియమించు 
కున్నారు. ఈ సమరానికి ఏవిధంగా నాయ కత్వం౦ వహించి నడిపించేది నిర్ణయించే 
బాధ్యత ఆయనకే వదిలీవేశారు. 

గాంధీకి ఉప్పు చట్టాన్ని ఉల్దంఘించాలని నిర్ణయించారు. పజల కెందరికో 
ఉప్పు చట్టమును గరించి కొంచెంకూడా తెలియదు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘిస్తే 
ఏమవుతుంది * చాలామందికి ఇచే శంక పట్టుకుంది. పెద్ద బద్ద చట్టాలను 
ధిక్కరిడ్రామనుకున్న వారికి చాలా నిరుత్సాహం కలిగింది. అయిత ఉప్పు 
సత్యా,గహ పోరాటం కాగానే దేశంఅంతా అవురా అని ముక్కు మీద వేలు 
వేసుకుంది. గాంధీజీ పేదవారి నిత్యజీతానికి చెందిన చిన్న అలవాటులలో నుంచి 
ఒకదానిని తన తొలి వయోగానికి సామ్మగిగా స్పీకరించదలిచారు. ముతక 
ధాన్యంతో చేసిన ఎండు రొ ఖ్రైల్లో గాని, ముతక బియ్యంతో చేసిన అన్నంలో గాన్ని 
వేలకొద్దీ సామాన్య జనం పప్పూ పారా అనమురని వారు కష్టపడిన సమకూర్చుకున్న 
ఉప్పు మాతం కలుపుకో గలుగుతునా న్నారు - మన దేశ “౦లో విస్త్రృ జంగా స న 
సపేదతనం మూలాన. భారతదేశవు నము[దతీకవు నిడివి సామా; న్యమైనది మాతం 
కాదు. సముదవు ఒడ్డున ఉవ్వు దానంతటదే వీర్పడుతోంది. చందుడు 
ఉదయించి, ఆకాశ ౦ మైని లేచినకొద్దీ నము దంలోని నీరు కూడా మై మకీ వాంగు 
తుంది. పూర్ణిమ రోజున నెలకంత' టికీ ఎకువ ఎత్తుకి పొంగుతుంది. ఆ నిరు 
సము్ముుదవు ఒడ్డును దాటి చాలా దూరం గట్టున పారి, ఆ గట్టున ఉండే చిన్నా 
పెద్దా గుంటలన్నీ ఆ నీటితో నిండుతాయి. కృష్ణపక్షంలో. చం[దబింబంలోని 


28 


కళలతోపాటు నము్మువజిలం కూడా దిగడారిపోతుంది. ఆ సమయంలో గుంటలలో 
నిండిన నీరు, [కమంగా వ. ఎండీవోతుంద్‌. కొద్ది రోజులలోనే ఆ గుంటలలో 
లెల్లని నద య రుంటుంది. 

[వతి సమ్ముద తీరానా oe గ్రామాలగు, టిలోనూ కాపురం ఉండే జనుల 
యెట్టయెదుట ఉప్పు నదులలో మంచినీళ్లలాగా కొల్లలుగా దొరుకుతుంది. నదుల 


బే 


ని నీకుగా ని, నూతులలోని సీరగాని శమ కుం డల్లో నింపుకు తినుకుపోవడానికి 
ఎవరి గిషేధమూ అడురాదు మరి, ఎట్టఎదుట వండే ఉప్పును ఎత్తి తీసుకోవడం 
చటం (పకారం Se పరిగణిస్తుంది (పభుక 
ఉపుంతా ఈ విధంగా నాశమైపోతోంది. 
సముదసీరంలో అ అక్కడక్కడ ఆపు నిలవ Es పభుకం వారి గ గోదాములు 
ఉండినమాట వాస్తవమే. ఆ ఉప్పును బజారులో అమ్మకానికి తెస్తున్నారు. మన 
దేశంలో అమ్మే ఉప్పులో చాలామటుకు ఇంగ్లాండ్‌ నుంచే వస్తోంది. దీనికి 
కారణం ఏమిటంకే ఆంగ్లేయుబు అయ ఓడలలో మన దేశంనుంది ఛాన్యం, పత్తి 
వంటి ముడి పడార్థాలను తీసుకుపోమేవారు. వాటిని తిరిగి వెనకి, Ss 
సరుకు బాగా తక్కువగా ఉండేవ. ఇంగ్లాండ్‌ లో కోని యంత్రాగా రాలలో తయారైన 
సామ్మగులను మన దేశం అమ్మడానికి తెస్తే వాటి ధర న చెప్పేవారు. 


సం నహాజంగా పండే ఈ 


—a 


న శా గాన్‌ గ (౯ meee వ ~~” 
అయితే తూకంలోను పరిమాణంలోను బొత్తిగా తక్కుచే. ఆ ఓశలలో తక్కువ పరి 
మాణపు సామాన్లతో ఓడ కదలడం కష్టం. మకో బరువైన వస్తువేదైనా ఓడ 

ఉట ఆ జి 
లోతట్టు న వ నింవవలసివ జః ఆహా ము ఇంగా అతి 2 అదనంగా మిగిలిపోయిన 


ఉప్పుతో భర్తి చేసేవారు. ఈ విధంగా ఈ a ౦లో ఉచితంగా లభించే ఉప్పుకి 


బ్‌ బెస్త వెలయిచ్చి ఇంగ్లాండు దేశపు కొనుక్కుంటూండే వారు మన 
చారు. సముద్రానికి దూరంగా “ఉండే వారికోసం చవిటి మజ్జినుంచి ఉప్పు తయారు 
చేసి తీనుసపోమే [గాము వజలను దారిలో అటకాయించేవారు. 

గాంధీజీ ఒక సత్యాగహుల బృ. దంతో కలిసి కాలినడకను సముదతీరం 
చెరుకున్సి ఈ ఉబ్బు చట్టా.ష్న ఉల్లంఘన్తానని సిశ్చయించుకున్నారు. ఈ 
కార్యక హానికై అయన గుజరాత్‌లోని నూరత్‌ జిల్లాకు చెందిన డాండీ అనే 
[గామాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడకి చేరుకోవడానికి దాదాపు 200 
మైళ్లు సజ వాలి. దీనికి పాతిక రోజులు వశుతుంది; రోజూ (బొద్దుబా, సాయం 
[తమూ కలిసి 7, 8 మైళ్లు నడవలసి ఉంటుంది. 

గాంధీజీ బృంనంలో ఆయనతో కలిసి మొత్తం 79 మంది నత్యాగహులు. 
1930 మార్చి !2వ తేదీని చరి తౌత్మక మైన ఢడాండీ యూత [వారంభ మయింది. 
సత్యా(గహాశో మానికి ఎదుటి బాట పైని ముందటి రా|తి' నుంచీ వేల 
కొలది తీ వుముషులు చేరుకుని మశిలీ చేశారు. (పొద్దుట యాట [పారంభమయే 


సరికి సాబర్మతి ఆ్యశమం నుంచి అహమ్మదాబాద్‌ పట్టణం వరకు పోయ 


29 







మార్గంలో సాబర్మతీనది వంశనపైని 
ఎక్కడ చూస్తే అకడ నరనారీ బినం 
గుంపులు గుంపులుగా చేరుకుంది. మార్గం ( 
పొడుగునా మాృాతమే కాదు. ఈ పక్కా అ |వక్కా ఉండే మత. చెట్లు, ల 
మేడలు, ఇ జననముదాయంతో నిండిపోయాయి. 

దారిలో తగిలే ప గామంలోను గుంపులుగా జనం ఎదురయి గాంధీజీకి 
స్వాగతం చెప్పారు, స్త్రీలు అయనకు హారతులిచ్చి, నుదుట బొట్టు పెట్టి వూల 
మాలలు వేసేవారు. పగటి భోజనంచేసి కొన్ని గంటలు వి[శౌ తి ఏర్పాట్లు 
కొన్ని ఊోళ్లల గోను, కొన్ని చోట రాతి భి నోజనమూ వడకా ఏర్పాట్లు చేసికొంటూ, 
అక్కడి జనంతో గాంధీకీ సంభాషణలు జరుపుతూ [గామ సభలలో ఉపన్యసిన్తూ 
గడిపారు. పాతిక రోజులలో ఈ యాత గుజరాత్‌లో మ్మాతమే కాదు, దేశం 
అంతటా మునుపెన్నడూ రాని చైశన్యం కలిగించింది. 

ఏపిల్‌ 5 వ తేదీ నాటికి యాతాబృందం నమ్ముదతీరాన ఉన్న డాండీ 
(గామం చేరుకుంది. ఆ మర్మాడు షిపిళ్‌ 6 వ తెవీయే 11 ఏళ్ల నుంచి యేసేటా 
నత్యాగహ దివనంగా పాటిస్తూ వచ్చారు. ఆ రోజున గాంధీకీ తన సహచరు 
లందకతోను కలిసి సముదస్నానం చేశారు. తర్వాత నముదతీరాన గల ఒక 
గుంటలోని ఉప్పునీటిని ఒక పాత్రలోకి పట్టారు. కొన్ని కొన్ని గుంటల్లో చేరు 
కున్న నీటి ద్వారా తయారైన ఉప్పుకూడా ఎత్తుకున్నారు. పాతలో పట్టిన నీటిని 
పొయ్యి మీద పెట్టి ఉప్పు తయారు చేశారు - అది దాచావు అర త. వచ్చింది. 
సాయంత్రం డాండీ తీరాన జరిపిన నభలో తాము తయారు చేసిన అమూల్యమైన 
ఉప్ప అచ్చు వేలాం వేశారు. అహమ్మదాబాదుకు చెందిన ఒక శేక్‌ ఆ అర తులం 
ఉప్ప అచ్చు 525 రూపాయలకు కొనుక్కున్నాడు. క్టీశం అంతా ఊపిరాపేసి 
గాంధీకీ అంటే నమ్మాహితులైనట్టు అయిపోయారు. ఉప్పు చట్టాన్ని ధిక్కరిన్తూ 
దేశ |పజలంతౌ నత్యాగహం చేసే స్వేచ్చ ఆయన ద్వారా లభించింది. వేలకొలది 
స్త్రీ పురుషులు ఉప్పు చట్టాన్ని ధిక్కరించారు. పతి చోటా జనం అరెస్టు అవుతూ 
వచ్చారు. పోలీనులు నానా రకాల హింసాకాండ ఆరంభించారు. 


30 

















సాబర్మతీ ఆళమం 


దేశం అంతటా జనంతో చెరసాలలు నిండిపోయాయి ; జనం ఎక్కువవు 
తున్న కొద్దీ వారిపై రకరకాల దౌర్జన్యాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఇపుడు 
[బిటిషుపాలకులకి గాంధీకీని పట్టుకోవడానికి ధైర్యం చాలలేదు. ఆయన చివరికి 
మరొక కఠిన నిర్ణయం కూడా చేశారు. గుజరాత్‌లో ధరాసాణా అనే పేర ఒక 
ఉప్పు గోదాం (పభుత్వం వారి అధీనంలో ఉంది. దానిలోని ఉప్పు అవసరం 
వచ్చినప్పడు సర్కారు రివాజులో బజారుకు పంపుతూ ఉండేవారు. గాంధీజీ 


32 


ణా 





తాను తన సహచరులూ కలసి ఆ గోదాం 
ఎక్కి అందులోని ఉప్పు ఎత్తుకు వస్తా 
మని (పకటించారు. 

ఈ నిర్ణయం ఎదురైతే ప 
చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో 
పడక తప్పదు. అయితే ఈ దాడికి 
ముందుగానే గాంధీజీని చెరసాలలో 
పెట్టారు. 

గాంధీజీ తరువాత, వయోవ్య్శర్లుడైన 
అబ్బాస్‌ తయాబ్టీ ఈ సత్యా[గహ బృందా 
నికి సేనాధిపతిత్వం నిర్వహించి తాను 
కూడా అరెస్టు అయారు ; అప్పుడు సరోజిని 
నాయుడు సేనాని అయింది, 

సరోజినీ నాయుడు ఆంగ్లంలో (పసి 
దురాలయిన కవయిత్రి. తయ విశ్వం 
చదివి మెచ్చినవారు ఇంగ్లాండ్‌లో 
ఊ౭ వాకు. అమె గొప్ప న 
బాగా కలవారి కుటుంబంలో పుట్టింది. 

చివరికి ఆమెకూడా అరెస్టు అమింది. 
అమె తర్వాత ఏడేడుగురు చొప్పున 
నత్యాగ హుల బృందాలు ఒకటి వెంట 
ఒకటిగా గోదాం పైని దాడి (వకటిస్తూ 
వచ్చారు. ఆశ్విక పోలిస్‌ దళం తమ 
గు(రాలను వారిపై వదిలేవారు; లారీలు 
(వయోగించే వారు; సత్యా[గహుల తలలు పగిలాయి ; రక్తసిక్తమైన శరీరాలతో 
వారిని చెరసాలలో నిర్బంధించారు. 





* గాంధీ = అర్విన్‌ - ఒడంబడిక 


ఆ సమయానికి దేశం అంతటా కూడా అదేమాడిరి [వజ్విలన సాగుకూ 
ఉంది. ఏ విడేశీ పభుత్వమైనా తమ క్రింది బానిసదేశపు పౌరుల పైని ఎంతటి 
తీవ అత్యాచారాలను చెయ్యగలదో అన్నిటినీ జరిపించారు. దేశపు పెద్ద 
నాయకులందరూ జెయిళ్లలో నిర్బంధంలో ఉండిపోయారు, అయినా సత్యా 


33 


గహుల సంఖ్య ఏమాత్రమూ తగ్గలేదు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడమే 
కాకుండా విదేశీ వస్తాలమ్మే అంగడులవద్దాా కల్లు నారా దుకాణాలవద్దా 
పికెటింగూ, ధరనా చెయ్యడంకూడా వారంభించారు. నవయువకుల హృద 
యాల్లో ఉద్యమోత్సాహానికి లోవంలేదు - పట్టణాలయినా సరే. |గామాలయినా 
సరే! వేలకొలది జనం జెయిళ్లలో నిక్బంధితులయారు. వేలకొలది పౌరుల 
ఆస్తిపాస్తులను జిప్తుచేశారు. వేనవేలు క్షతగాతులయారు. ఎన్ని వేల మందో 
[పపాణాలు విడీచారు. 

ఈసారి ఉద్యమంలో గొప్ప విషయం ఏమిటంటే, ఇందులో ఎందరో 
స్ర్రీలుకూడా యధేచ్చగా పాల్గొన్నారు. గుజరాత్‌లో డాండీ యాత్రను స్వయంగా 
నడిపించి గాంధీజీ స్త్రీలలో కూడా పెద్ద యెత్తున ఉత్సాహం రేశకెక్రించారు. 
అక్కడ చెరసాలలకు పోయిన స్త్రీల నంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. దేశంలో 
ఇతర భాగాలలో కూడా స్రీ లోకంలో అపూర్వ చైతన్యం కనిపించింది. ఉత్తర 
భారతంలో అందులో ముఖ్యంగా ఉత్తరపదేశ్‌, దీహారులలో అప్పటికి స్త్రీలలో 
ఘోషా పద్దతి ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ, చదువనూ వాయనూ తెలిసిన 
వారైతేయేం, అక్షరజ్ఞానం కూడా లేని వారైతేయేం లక్షలకొద్దీ స్త్రీలు అన్ని 
తరహాలవారూ ఘోషాను వదిలిపెట్టి, జాతీయ ఉద్యమంలోకి చేరిపోయారు. 
ఎందరు దెబ్బలు తిన్నారో, ఎందరు జైళ్లకు వెళ్లారో! 

వేసవి గడిచిపోయి వానాకాలం వచ్చింది; తరవాత శీతాకాలం వచ్చింది. 
కాని పోరాటపు తీవత ఏమీ తగ్ల్గేటట్లు కనబడ లేదు. పైగా, గుజరాత్‌ లోని 
చార్జోలీ తాలూకాలోన్తూ ఖేడా జిల్లాలోను రైతులు మంచి పట్టుదలతో పన్నులు 
నిరాకరించే ఉద్యమం _పారంభించారు. ఉత్తర్యవదేశ్‌ లోనూ, మరికొన్ని ఇతర 
(పాంతాలలోనూ కూడా పన్నుల నిరాకరణోద్యమానికి ఏర్పాట్లు జరుగుతూ 
వచ్చాయి. 

చివరికి (బ్రిటిషు [పభుత్వం కలవరవడింది. మరుసటి సంవత్సరం మొదటిలో 
జనవరిమానవు చివర రాజీ నం్యపతింపుల కోనం కాం్యగెనుకు చెందిన పెద్ద 
నాయకులందరినీ విడుదల చేశారు వైస్‌రాయ్‌ అర్విన్‌ |వభువు. 

కాం[గెనుకు చెందిన పెద్ద నాయకులందరిన విడుదల చేసి, ఎస్‌ రాయ్‌ 
అర్విన్‌ పభువు గాంధీవీతో సంభాషణలు జరిపారు. ఈ నంపతింవులు కొన్నాళ్ల 
వరకు సాగుతూ వచ్చాయి. చివరికి 198! మార్చి నెలలో “గాంధీ అర్విన్‌ 
ఒడంబడిక” జరిగింది. చరిత్రలో తొలిసారిగా (బిటిషు పభుత్వం దేశంలోని 
విదోహ నాయకులతో సమాన ఫాయాకు దిగి ఒక విరామ సంధిని చేసుకోవలసి 
వచ్చింది - ఇది అన్ని విధాలా దేశాల మధ్య జరిగే యుద్ధాలను అపుచెయ్యడానికి 
చేసుకొనే సంధిలాటిదే. రెండు పక్షాలూ పాటించదగు కొన్ని నిర్ణయాలు జరిగాయి. 
ఆంగ్ల [పభుత్వాధికారులతో లండన్‌లో ఏర్పాటు అయే రౌండ్‌ కేవిల్‌ సమావేశంలో 


34 


























రౌండ్‌ 'టవీల్‌ నమా వేశం 


పాల్గొనడానికి (పతినిధులను పంపడానికీ, అంతవరకూ నత్యాగహ సమరం 
అపుచెయ్యడానికీ కాం|గెసువారు ఒప్పుకున్నారు. [వభుత్వంవారు జెబిళ్లలో ని 
నాయకులందరినీ విడుదల చేసి, (పజలు నిరాటంకముగా తమ వినియోగం కోసం 
సమ్ముదవు ఒడ్డున ఉప్పు తయారు చెసికొవచ్చని కూడా [పకటించారు. 

అప్పుడు ఇంగాండ్‌లోను, భారతడేశంలోను ఉండే అంగ్లేయులలో రెండు 
తరహాల వారుండేవారు. ఒక తరహావారు గాంధీజీ సత్యా[గ హోద్యమపు 
సాఫల్యాన్ని గమనించి హింమాదేశానికి స్వాతర్యత్యం ఇచ్చి ప్రీరాలని యెంచే 
వారు. ఇంకో తరహావారు భారతదేశాన్ని ఇనపపాదంతో అణచిపెట్టి భయ పెట్టి 
దీర్హకాలం తమ అధీనంలో ఉంచుకోవాలని ఇప్పటికీ ఉవింభూరుతూ ఉండేవారు. 
అర్విన్‌|వభువు పదవీకాలం గడువు పూర్తికావచ్చి, ఇంక విలింగ్దన్‌ (పభువు కొత్త 
వైెస్‌రాయ్‌గా వస్తాడనగా, ఈ గాంధీ అర్విన్‌ ఒడంబడిక జరిగింది. ఈ కొత్త 
వైస్‌రాయ్‌ అప్పటి (బిటిషు పార్గమెంటులోని పతి పఖనికి చెందినవారు. ఈ 


35 





ఒడంబడిక అమలు జరగకుండా భగ్నం కావలసిన [పపయత్నాలన్ని ఈ కొత్త 
వేసాయి ఆయన నలహాదారులయిన బ్రిటిషు ఉద్యోగుల హయాములో 
జరిగాయి. వారు ఏవేవో నెపాలు, కారణాలు వెతికి భారతీయుల కోపాన్ని రెచ్చ 
గొట్టడానికి (పయత్నిన్తూండడంతో కాంగెసువారు లండనులోని రౌండ్‌ టేబిల్‌ 
సమావేశంలో పొల్గొనాలన్న సంకల్పాన్ని వదులుకున్నారు. లాహోరు కుుట 
కేసులో పట్టుబడిన సర్దార్‌ భగత్‌సింగ్‌ మొదలయిన వారికి ఆంగ్లేయ న్యాయాధి 
పతులు ఉరిశిక్ష విధించారు. దాని మూలంగా దేశంలో |[కోధం సుడిగాలిలా 
హెచ్చిపోతుందని గాంధీజీ లక్ష విధాల నచ్చజెప్పడానికి పూనుకున్నా కూడా ఆ 
విప్ణవవాదులను ఉరితీసేశారు. 

భారతీయులకు స్వాతంత్యం రాకుండా ఆ [లో వలో ఎన్నో ఆటంకాలను 
కలిగించ గోరేవారు. ఆనాటి [బిటిషు [పభుత్వంలో ఎందరో ఉన్నారు. రౌండ్‌ 
"టేబిల్‌ సమావేశానికి ఆహ్వానాలు కూడా బిటిషు పరిపాలనకు సహాయపడే వారికే 
ఎక్కువ మందికి పంపారు. అంతేకాకుండా, (బిటిషు (వభుత్వం భారతీయులలో 
వేరు వేరు మతవర్షాల (ప్రజలకు వేరు వేరు |పతినిధులను పిలిచారు - (క్రైస్తవులు, 
సిక్కులు ముసల్మానులు, మా(్ర మేకాక, హిందువులలోని అంటరాని వర్గాలకు 
కూడా (పతినిధులను ఎంచి ఆహ్వానించారు. వీరిలో కాం[గెనువారు (పభుత్వ 
దృష్టిలో హిందువులలోని అ[గవర్థాలకు మాత మే (పతినిధులు. 

ఇదంతా జరిగాక కాం[గెసువారు గాని గాంధీకీగాని లండను వెళ్లడం 
బొత్తిగా నిషృయోజనం అనిపించింది, 


సెంటల్‌ బెయిల్‌ యరవడా 


గగ శ 


చివరికి బీటిషు [పభుత్వం ఇంకా బిగిశారు. రౌండ్‌ కేబీల్‌ నభా పతినిధులల్‌ 
అధిక సంఖ్యాకులు సమ్మతి తెలిపినంత మాతాన ఏ విషయాన్నీ నిర్ణయం చేసి 
తీరాలని లేదని |వకటించారు. [పతి వర్గపు అభిిపాయమూ తెలియాలని చెప్పి, 
బిటిషువారు [పతి వర్గం వారినీ పిలిచారు. అప్పుడు కార్యగెస్‌వారు గాంధీజీ ఒక్కరే 
తమ ఏకైక (పతినిధి అని నిశ్చయించుకున్నారు. అయితే రౌండ్‌ టేబిల్‌ నభ 
పూర్తిగా విఫలం అయింది; భారతదేశానికి తిరిగి వన్తూండగానే గాంధీవీని 
బొంబాయిలో నిర్బంధించారు ; ఆ వెనువెంటనే దేశ ంలోని నాయకులందరిని 
నిర్బంధించారు, 

జనం జెయిళ్ల నుంచి విడుదల మ ఒక యేడాది గడిచీ గడవకుండానే, 
తిరిగి వేలకొలది “రంగంలోకి ఉరికేవారు ; ముందు పొందిన క లన్నీ మరిచి, 
వారు తిరిగి జెయిళ్లకు సిద్దం అయేవారు. 


వ రాష్ట్రాలలో కాం|గెసు మంతి వర్గాలూ, రెండవ 
పోరాటమూ 


[పభుత్వం తిరిగి అటువంటి దురాగతాలే జరపడంతో |పజలు వాటిని త్యాగ 
సీలంతో సహనంతో ఎదుర్కొనేవారు. మళ్లీ దేశంలోని జాతీయోద్యమ సంస్థల 
ఆస్తులను జప్రు చేశారు. మళ్లీ కాంగను కమిటీలను అన్నిటినీ చట్ట విరుద్ధములుగా 
పకటించారు. అంతేకాక, "కారీయాద్యమ మ పుతికలపై పెద్ద పెద్ద మొత్తాలు జొల్మా 
నాలు విధించి, కట్టకపోతే, వాటిని మూయించివేశారు. డేశభక్తులయిన ముదాలయ 
యజమానులు కాంగెను కార్యకమాలను రహస్యంగా అచ్చువెస్తి చరఖా 
సంభఘాలక్క్యూ హౌరిజనోద్దరణాశమాలకూ (గామ (గామానా గడప గడపకూ 
కరవ(తాలను పంచేవారు. 

ఉద్యమం బాగా ఉదృతంగా : జరుగుతూ వుంది. అప్పుడు ఇంగ్లాండ్‌ వధాన 
మంతి భారతదేశానికి 'ఇయ్యబోయే రాజ్యాంగ సంస్కరణలలో చొప్పించిన 
నిర్ణయం (పకారం అంటరానివారుగా పరిగణింపబడేవారు హిందువుల కంటె వరు 
జౌతిగా, (పత్యేక నియోజక వర్గాలద్వారా వేరే తమ |పతినిధులను ఎన్నుకొన 
వచ్చును, 

జెయిలులో ఉన్న గాంధీజీకి ఈ నిర్ణయం తెలిసింది. ఇటువంటి నిర్ణయాన్ని 
ఆంగ్ల పభుక (౦ అమలు పరిచిన ట్రయితే గాందీజీ తన [పాణాలను ఒడి అయినా 
ఆ నిర్ణయాన్ని ఎదుర్కొంటానని _పకటించారు. అ నిర్ణయం అమలుపరిచిన 
పకటన వినగానే గాంధీకీ నిరాహార దీక్ష [పకటించారు. 

1932 సెపైంబర్‌ 20 వ తేదీని బాపూ ఉపవాసం (ప్రారంభించారు. దేశం 


37 


అంతటా వేలకొద్దీ (పకొనీకం ఆయన (ప్రాణాలు నిలబెట్టడానికి ఈశ్వరుణ్ణి 
(పార్థిన్తూ, తాము కూడా ఉపవాసాలు చేశారు. ఆ ఉపవాసం మూలంగా అగ 
వర్ణ హిందువుల ప హృదయాలలో పరివర్తన కలిగి, దానివల్ల నిమ్నుజాతుల నాయ 
కుల మనస్సులు కూడా కరిగాయి. చివరికి గాంధీకీ సమక్షంలో ఉభయవరగ్గాల 
పెద్దలూ సమావేశమై ఒక ఒప్పందం చేసుకుని దాని [వకారం బ్రిటిమ[వభు శ్వం 
వారిని ఆ (పత్యే క నియోజకవర్గ నిర్ణయాన్ని రద్దు చెయ్యమసి కోరారు. ఆ 
నిర్ణయం రద్దు అబింది, అగ వర్ల హిందూ నొయకులు అంటరానితనాన్ని రూపు 
మౌప్పకామని గాంధీ కీకి వాగానం చేశారు. గాంధీకీ |పొణాలు నిలబడ్డాయి. 
ఆయన, అంటరానితనాన్ని “నిమ్మాలించడానికి పూనుకున్నారు. అంటరానివారికి 
హరిజనులన్సి దేవునికి పయజనులనే అర్థం వచ్చే పేరు గాంధీకీయే పెటి, తమ 
ఇంగ్లీషు, హిందీ, గుజరాతి పషతికలకు అప్పటివరకూ ఉంచిన పొత పేర్లు "తీసివేసి, 
“హరిజని అనే పేరే ఉంచారు. అంతేకాదు ఆయన సాబర్మతీలోని తన ఆశ్రమాన్ని 
హరిజనోద్యమ కార్యకర్తల ఆశ మంగా మార్చివేశారు. 

అప్పుడు సత్యాాగహుఐలో చాలామంది ఆయన చేపట్టిన హరిజనోద్ధరణ 
కార్య(కమంలో తోశువశుతూ వచ్చారు. కొందరు మాతం సత్యా క గహోద్యం 
సాగుతూనే ఉండాలని కోరారు. గాంధీజీ సలహాపెని సామూహిక an 
ఆపుచేశారు కాని చెయ్యదలచుకొన్నవారు కొందరు వ్యక్తిగత సత్యాగవా 
చేయడానికి ఆయన అనుమతి పొందారు. ఈలోగా ఢిల్రీలోని కేరదీయ అ 
సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగెనువారు ఆ ఎన్నికలలో తమ పతినిధులను 
అభ్యర్థులుగా నిలబెబ్టశానికి నిశ్చయింవారు. 

1935 లో బిటిషు (పభుత్వం భారతదేశానికి కొత్త రాజ్యాంగ సంస్కరణ 
లను [|వకటించారు. దానిని అనుసరించి 1937 లో అన్ని రాష్ట్రాలలోను కూడా 
శాసన నభలకు కొత్తగా ఎన్నికలు దిరిగాయి. మునల్మానుఐ కంట హిందువులు 
ఎక్కువ జనాఖా గల రాష్ట్రాలు అన్నిటిలోను కాం(గనువారే ఎక్కువ అభ్యర్థులు 
ఎన్నికయినారు. మరి ము ముశల్మానులే ఎక్కువగా ఉన్న పశ్చిమోత్తర పరగణా 
లలో కూడా కాం(గసు (పతినిధులే అధిక సంఖ్యలో ఎన్నికయినారు. 

గాంధీజీ ఉపదేశించిన అహింసాత్మక సత్యాగహ 4 పీనానులలో | (పసిద్ధుడు 
ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌. మాట వట్టింపుకైనా యుద్ధంచేసి చావుకు వెనుదీయని 
పఠానుల జొతికి చెందినప్పటికీ భాన్‌సాహేబ్‌ అహింసా మారావలంబన ద్వారా 
గాంధీజీని అన్ని విధాలా అనుసరించాడు. అందు కే ఆయనకు సరిహద్దు గాంధీ 
అని పేరు వచ్చింది. ఆయన 1980 లోనే పెషావర్‌లో “ఖుదాయీ భిద్మత్‌గార్‌?లు 
అను నుర పఠానులతో ఒక అహింసాత్మక దళాన్ని ఏర్పాటు చేశారు. 

ఓడ్గూ, పొడుగూ, కలిగి, బలిష్టమైన దేవోలుగల వఠానులు చేతులకు 
సంశెళ్లుకాల్చి, కిక్కురుమనకుండా లాకీ" దెబ్బలు తింటూంటే, చూసి, దేశం అంతా 


38 









విస్తుపోయింది. వభుక్వము వారివట్ల 
ఘోరాతి భోరంగా |పవర్తించింది. ఒక 
నారి ఒక పటాలపు అధికారి నిరాయుధు 
లైన సత్యాగహుల పై తుపాకి పేల్చ 
డానికి నిరాకరించినందుకు కోర్ట్‌ 
మార్షల్‌ విచారణకుగురి అయినాడు, 
అయితే, ఎన్నికలలో క 
హద్దు గాంధీకే విజయం లభించింది, | 
వోటర్లు, కాంగెన్‌ (పతినిధులను ee, 
అధిక సంఖ్యాకులను కౌన్సిల్‌ కు ఎన్ను 7 ర, జ 
కొన్నారు, అయితే కాం,గెసు వారు ఈ wt 
శౌనన సభలలో |(పవేశించి మంత్రివర్గం 
ఏర్పాటు చెయ్యశాగకి ఇష్టపడలేదు. 
కాంగసువారు తమ మంతి వర్గా 
లను ఏక్పరచడానికి సిద్దపశక బోతే మళ్లీ 
ఆటకట్టు అపుతుంవణ ఆంగ్ల (వభ తానికి 
తోచింది. గాంధీజీకి వెస్‌ రాయితో దీరంగా 
ఉతర |పత్వుత్రరాలు నాగాయి. గవ 
ర్నర్లు కార్మగెను 
తోసిపుచ్చకుండా వాగ్దానం చేసేటట్ట 
యితే కాంగెనువారు మంత్రి వర్షాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ 
వాగ్దానం చెయ్యడానికి (బిబీషు (పభుక్వంవారు కొంత కాలం తటపటాయించారు. 
అంతేకాకుండా శాసన సభలలోని కాల్యగెసతర పక్షాలు (వభుత్వాలు ఎర్పాటు 
చెయ్యడానికి పయత్నించారు. అయితే, ఆ వభుత్వాలు [వశ పెట్టిన బిల్లులను 
కొంగను నథ్యులు అధిక నంఖ్యాకులు తిరస్కరించి, రద్దు అయేటట్లు చెసెవారు, 
అఖరకి బైస్‌రాయి కార్యగినువారు కోరిన వాగ్గానానికి సమ్మతించాడు, ఆంగ్ల 
(పభుక్వం మన దేశానికి రాష్ట్రాలలో ఈ విధంగా “పాంతియ న్వరాజ్యంి ఇయ్యక 
తప్పలేదు. దేశంలో ఎక్కువ సంఖ్య రాష్ట్రాలలో కాంగెసు పభుక్వాలు 
ఏర్పడ్డాయి. [ప్రవంచంలో అంతవరకు ఎవ్వరూ ఊహించని విధంగా నత్యాాగహ 
మహిమద్వారా కొద్ది సంవత్సరాలలోనే కాం(గెనువారు సాధించగలిగారు. 
[ప్రాంతీయ స్వరాజ్యం లభించిన మూడేళ్లలోనే రెండవ (ప్రపంచ మహా 
యుద్ధం [పొరంభమయింది. జర్మనీ! వ్యతి రేకంగా జరుపుతున్న ఆ యుద్ధంలో 


ఫాన్‌ అబ్బుల్‌ గఫార్‌ భార్‌ 


39 


ఇంగ్లాండు భారత దేశాన్ని, ఎన్నికయిన భారతీయ నాయకులతో సంవదించ 
కుండానే, తన పక్షాన యుద్దంలో దింపడానికి నిశ్చయించింద్‌, 

దేశం అంతటా దీనీని పెద్ద అవమానంగా పరిగణించారు. కాం(గెసు 
నాయకుల నిర్ణయానుసారము దేశంలో అన్ని రాష్టాలలోను కాం(గెసు (ప్రభుత్వాలు 
రాజీనామా చేశాయి. 

యుద్ధ కాలంలో ఇంగ్లాండ్‌లో అధికారంలో ఉన్న చర్చిల్‌ [వధాని [వభుత్వము 
ఘోర పరాజియాల నడుమకూడా భైవ్యం విడవకుండా వీరత్వ సాహసాలతో 
పోరాటం సాగిన్తూ, భారతదేశానికి స్వాతం త్యం వనక్తి వచ్చినప్పుడల్లా బొత్తిగా 
ముభావం వహిన్తూ వచ్చింది. అందుచేత, 1942 లో జర్మనీకి జపాను తోడయి, 
సింగ పూరు బర్మాలనుంచి (బిటిషువారిని తరిమివేసి, భారతదేశం పైకి రావడానికి 
సిద్ధంగా ఉన్నప్పుడు, కాం(గెసువారికి తిరిగి దేశ వ్యాప్తమయిన నత్యాగహం 
చెయ్యడం తప్ప వేరే మార్గం తోచలేదు. “మీరు భారతదేశం వెంటనే వదిలిపెట్టి 
వొండీ. బిపొనువారి దాడినుంచి మమ్మల్ని మేమే రక్షించుకుంటాంి అని గాంధీజీ 
ఆంగ్ల (పభుత్వానికి స్పష్టంగా హెచ్చరించారు. 

ఈ సందర్భంలో నేతాజీ నుభాష్‌చందబోనును మనం ఎంతమ్మాతమూ 
మరువజొలము. రెండవ (వపంచయుద్ధం [పారంభం అయాక, ఆయన తన 
గృహంలోనే నిర్బంధంలో ఉన్న రోజులలో ఏదో ఉపాయంతో డేశంనుంచి 
తప్పించుకుని పరారి అయి ఒకరోజు అకస్మాత్తుగా జర్మనీలోని బెర్లిన్‌ రేడియో 
నుంచి స్వదేశీయులకు తన సందేశం వినిపించారు. ఆ తరువాత నేకావీ కొంత 
కాలం జర్మనీలోను, కొంతకాలం ఇటలీలోనుు కొంతకాలం జపానులోను 
గడిపారు. భారతీయులను బానిసలుగా ఉంచిన ఆంగ్లేయులకు శతువైన (పతి 
దేశంతోను ఆయన చెలిమి చేశారు. 


ఆజాద్‌ హింద్‌ మైన్యమూ, క్విట్‌ ఇండియా ఉద్య 
మమూః 
బపానువారికి ఖైదీలుగా చిక్కిన భారతీయ సైనికులను అందరినీ కూడదీసి, 
నుభాష్‌చందబోసు వారిని “ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌” (స్వత రత హైందవ సైన్యం)గా 
తయారుచేసి తాను వారికి నేత (సైన్యాధిపతి) అయినాడు. ఆ సైనికులంతా 
ఆయనను నేతాజీ అనేవారు. ఆ కాలంలో సైనికుల వందన నినాదంగా “జైహింద్‌” 
అనడం పరిపాటి చేసినది నేతాజీయే. 

ఈ విధంగా 1942 లో ఒక పక్కనుంచి నేతాకీ జపాన్‌ రేడియో ద్వారా 
భారత |పజిలకు సందేశాలు పసారంచేస్తూ ఆంగ్లేయులను తరిమివేస్తే భారత 


40 


దేశాన్ని న్వతంతం చెయ్యడానికి జపాను సవాకరిస్తుందని భరోసా కలుగజేశే 
వారు. ఇంకొక పక్కనుంచి గాంధీజీ మన దేశీయులకు “ఆంగ్లేయులారా, భారత 
దేశం వదలిపొండి (క్విట్‌ ఇండియ అనే నినాదాన్ని వనాదించారు. 

అంతేకాకుండా అస్సాం, బెంగాల్‌ నీహారులను వదిలిపెట్టి వెనక్కి 
పోడానికి సిద్ధంగా ఉండమని ఆంగ్ల సైనికులకు తమ అధికారులు ఆజ్ఞ జారీ 
చేశారు. అలా తిరోగమించే |బిటిషు సైనికులు తమ దారిలోని పెద్ద పెద్ద 
కార్భానాలను, రైలు మార్గాలను, వంతెనలను జపాను వారి చేతులలో పడకుండా 
ధ్వంనం చేసుకుంటూ బోతారనే వార్త కూడా కాంగెను వారికి అందింది. అయితే 
గాంధీజీ అటువంటి విధ్వంసకాండ జరగడానికి వ్యతిరేకించారు. భారతీయులకు 
చెందిన విలువైన ఆస్తిపాస్తులను నష్టపరిచే అధికారం బిజిషువారి కెవరిచ్చారని 
అయన అడిగారు. 

చివరికి 1942 ఆగస్టులో కార్యగెనుకూ బిటిషు (వభుక్వానికీ బాహాటంగా 
పోరాటం మొదలయింది. “పోర్కో చాదోి (కరో యా మరో) తేల్చుకోండని 
గాంధీవీ దేశీయులందరినీ ఆక్షపించారు. రెండు పక్కలా భయంకర పోరాటంలో. 
[విటిషువారు చిక్కుకో వాలనే, గాంధీదీ అలా ఆజ్ఞ జారీచేశారు. 

దేశం అంతటా కల చిన్నా పెనా కాం(గెను నాయకులందరినీ [బిటిషు 
[పభుత్వం ఒక్కసారిగా జెయిళ్టకు పంపారు. నాయకులు లేని సామాన్య జనం 
రైలుపట్టా లను తొలగించ్తీ తంతి స్తంభాలను పెళ్లగించి రహదారులనూ 
వంతెనలనూ నాశనం చెయ్యడం మొదలుపెట్టారు. సైనికులూ పోలీసులూ 
తుపాకులు కాల్చాకు. 

ఎందరో వేలకొద్దీ జనం మరణించారు. [(పతీకారంగా జన నమూహాోలు 
పోలీస్‌ చౌకీలపై పడి తగులబెట్టారు. కొన్ని రోజుల వరకూ దేశం అంతటా 
అగ్నిజ్వాలలు రేగాయి. 

* రెలుబల్లు నిలిచిపోయాయి - రైలు పట్టాలు అనేకచోట్ల ఇంతా అంతా 
దూరం అని చూడక లాగి పారవేశారు. ఎన్ని రోజులదాకానో సైనిక పటాలాల 
రాకపోకలు ఆగిపోయాయి. అనేక చోట రహదారులను తవ్వి పారేశారు - 
ఎన్నో చిన్న చిన్న వంతెనలను కూల్చి వేశారు. సైనిక శకటాలు ( బీపులూ, 
(టక్కులూ) ఒక చోటనుంచి మరొక చోటికి పోవడానికి దారులు కట్టు పడీ 
బోయాయి. 

"దేశం అంతటా విచ్చిన్నమయిన (వతి దానినీ మరమ్మత్తు చేయించడానికి 
[బిటిషు వారికి ఎన్నో మాసాలు పట్టింది. 

విధ్యంనకాండలో నిమగ్నులయిన ఉద్యమకారులను జెయిళ్లలో ఎన్నో 
రీతుల హింసలకు, కఠిన చర్యలకు, గురిచేసి, దొరకకుండా పారిపోయిన నహ 
చరుల ఆచూకీ తెల్పమని కోరేవారు. బీహారు జెయిల్‌ నుంచి తప్పించుకుని వారి 


41 





సుభాష్‌ చందబోను 


పోయి అజ్ఞాతంగా సంచరిస్తూ విప్టవ కార్యాలను కొనసాగినూన్న జియ।పకాశ్‌ 
నారాయణ్‌ను చివరికి తిరిగి నిర్బంధించి, లాహోరు జెబిల్‌లో ఘంటల తరబడి 
మంచురాళ్ల పైని కూర్చోబెట్టి, ఎంతరాతయినా సరే పడుకోనియకుండా 
బాధలు పెట్టగా, ఆయన తమ రహన్య సమాచారం అంతా వెల్లడించవలసి 
వచ్చింది. 


42 


౪ రెండు, రెండున్నర మాసాలు దేశం అంతా పెద్ద కారాగారమా అని 
పించింది. ఆంగ్ల సైనికులకు కూడా అడుగడుగునా కష్టాలను ఎదుర్కొన వలసి 
వచ్చేది. 

అయితే, ఈలోగా యుద్ధంలో జర్మనీ తిరోగమన ధోరణిలో పడనారం 
భించింది. సోవియట్‌ యూనియన్‌ జర్మనీ పళ్లూడగొట్టడం మొదలుపెట్టింది. 
రష్యన్లు జర్మను సైన్యాలను వెనుకంజ వేయిన్తూండేసరికి అమెరికా సైన్యాలు 
తోడు కాగా బిటిషువారు జర్మనీపై రెండవ వక్క పోటు ,పారంలించారు. 
తూర్పున బిపొను పురోగతికి కూడా నిరోధం ఏర్పడింది. 

చివరికి గాంధీజీ చెరసాల నుంచి విడుదల అయారు. మిగిలిన నాయకులను 
కూడా మెల్లి మెల్లిగా విడుదల చేన్తూ వచ్చారు. _బిట్‌షు పభుత్వం, వారిని తి5గి 
మంచి చేసుకోవడానికి [పయత్నాలు మొదలు పెట్టింది. 

కాని దేశంలోని |పడొనాయకులు సంపూర్ణ స్వరాజ్యాన్ని మినహాయించి ఏ 
ఒప్పందానికి సిద్దంగా లేరు. 

1945 లో రెండవ |పపంచ యుద్దం సమాప్తం అయింది, దానికి కొంచెం 
ముందుగానే భారత దేశానికి తూర్పు సరిహ హద్దులలో జపాను వారి పరాజయాలు 
సంభవించాయి. నేతాజీ సుభాష్‌ చందబోను అనుచరులయిన ఆడజొద్‌ హింద్‌ 
సైనికులను చాలమందిని నిర్బంధించి మన దేశానికి తీసుకువచ్చి, వారిపై రాజ 
[దోహ నేరానికి విచారణ జరిపారు. ఈ వీరయోథధుల విముక్తి కోసం దేశం 
అంతటా పలుచోట్ల ఏకగీవంగా అర్థిన్తూ |పదర్శనలు చేశారు. జపాను పరా 
జయానికీ [పపంచ యుద్ధ నమాప్రికీ ” సుమారు దరిడాపులలోనే జపాను యాత 
చేస్తున్న ఒక విమానం" అగ్ని (పమాదం వల్ల కూలి, అందులో నేతాజీ సుభాష్‌ 
చం[దబోస్‌ మరణించిన వార్త దేశం అంతటినీ శోక సాగరంలో ముంచివేసింది. 

అజాద్‌ హింద్‌ ఫాజ్‌లోని ఉద్యోగుల పెనీ, సిపాయీల సైని ఢిల్రీలోని లాల్‌ 
ఖిల్లాలో రాజదోహ నేరం గురించి విచారణ మొదలు పెట్టారు. దేశ |పజలందరి 
దృష్టీ అటువైపు కేందీకృతం అయింది. వారిని విడిపించడానికి దేశంలోని _పతిష్ట 
గల న్యాయవాదులు తమ శక్తినంతా వినియోగించారు. ఆపాటికి జవాహర్‌ లాల్‌ 
నెహూ కూడా నల్లని తన బ్యారిష్టర్‌ గౌన్‌ ధరించి, అజాద్‌ హింద్‌ వరుల పక్షాన 
వాదించడానికి వెళ్లారు. 

ఈ విచారణ కార్యకలాపాలు పృతికలలో బాగా విస్తరించి వివరాలతో 
[వకటించేవారు. ఈ విచారణ నందర్భంలో నేతాజీ సుభాష్‌ బోస్‌ వీరత్వాన్ని 
గురించిన ఘట్టాలు (ప్రజలు మళ్లీ మల్టీ చదువుకుని నేతాజీ పట్ట వెరి అభిమానాన్ని 
పెంచుకున్నారు. కొన్నాళ్ల తరువాత 1946 జనవరి నెలలో ఆయన జన్మదినం 
వచ్చినపుడు దేశం అంతటా వఏకటాకీని ఉత్సవాలు జరిపారు. ఇంత జరిగాక, 
నేతాజీ అసలు విమాన [వమాదంలో మరణించారన్న మాటను [వజలు విశ్వసించ 


43 





(1942, క్విట్‌ ఇండియా. | 
ఉద్యమం 











లేకపోయారు. ఆయన అఆకొద్‌ హింద్‌ ఫౌజ్‌లోని నాయకులయిన కెప్టన్‌ 
షా నవాజ్‌ ఖాన్‌, కెప్టన్‌ కర్నల్‌ దిల్లోన్‌, కెప్టన్‌ సహ్‌గల్‌ వీరి పేర్లు విచారణ 
గురించిన వార్తలలో “పశ్రికలద్వారా 'చదివిన (పబల దృష్టిలో (పకాశవంత మైన 
తారలుగా వెలుగొందాయి. 

చివరికి చబిటిషు (పభుక పు సింహాసనం వణక నారంభఖించింది. కోర్టు 
విచారణలో చట్టరీత్యా ఆవొద్‌ హింద్‌ వీరులకు దీర్హకాలం చెరసాలలో ఉంచే 
శిక్షలు విధించినా _పభుక్వం వారు (పజల ఆగహానికి బింకి, వారిని వెంటనే 
విడుదల చేశారు. 

నేకాకీ (పసాదించిన “జైహింద్‌” నినాదం అనాటి నుంచే మన భారతీయు 
లందరికీ అత్యంత (పియతమ నినాదం అయింది. 

దేశం అంతటా మరొక్కసారి హింసాత్మక వివ్రవం తల ఎత్తింది. కలకత్తా 
వంటి నగరాలలో ఒక్కొక్కసారి ఆంగ్లేయులైనవారు నగర వీధులలోకి కనబడ 
డానికే వీలులేకపోమేది. తెల్ల పోలీనుల్తూ సైనికులూ తిరుగాడే జీపు కారులను 
యువకులు రోడ్ల పైని అటకాయించి తగులబె ట్టవారు. (పజల మనస్సులలోనుంచి 
సైనికులం పే భయం అన్నమాట తుడిచి పెట్టుక పోయింది. చిన్న చిన్న పిల్లలు 
సైకం తెల్ల సెంటీ దగ్గరకు వెళ్లి నుంచుని వారు సవాల్‌ చేస్తే కొంచెమైనా 
బెవరేవారు కారు. 

విప్రవపు నిప్పురవ్వలు అలా గాలిలో తేలి తేలి బిజిషు హయాంలోని 
భారతీయ సైనికులలోకి కూడా విదోహా లక్షణాలను చొప్పించగలిగాయి. 1946 
ఫి|బవరిలో "భారతీయ నౌకాదళ సిబ్బంది వారు తిరుగుబాటు చేసి, కొన్ని రోజుల 
దాకా తమ దళానికి చెందిన తెల్ల ఉద్యోగుల ఆజ్ఞలను దిక్కరించారు. బొంబాయిలో 
ఈ తిరుగుబాటును సమర్థిస్తూ నగరంలోని పౌరులు హర్తాళ్‌ జరిపి అందులో 
కొందరు (పభుక్వ భవనాలను, ఆస్తులను తగుల బెట్టి, దోచుకోవడం మొదలు 
పెట్టారు. పోలీసులు తుపాకులు కాల్చారు. ఆ కాల్పులలో మరణించినవారు 
200 కు మించి వుంటారు. సర్హార్‌వ టల్‌ మధ్యవర్తిత్వం ద్వారా కేంద (ప్రభుత్వా 
నికీ నౌకాదళ సిబ్బందికీ నడుమ రాజీ చేసి ఉండకపోతే ఈ అగ్ని ఎంత దూరం 
పోయేదో ఊహించడానికి వీలుకాదు. 

(పపంచ యుద్ధం పూర్తి అవుతూండగా ఇంగ్లాండ్‌ లో తిరిగి ఎన్నికలు జరి 
గామి - ఈసారి అక్కడ చర్చిల్‌ (వభుక్వానికి బదులు కార్మిక పక్ష నాయకుడయిన 
అట్రీ (పభుత్వం అధికారానికి వచ్చింది. భారతదేశంలో కూడా, [పపంచ యుద్ధా 
నికి పూర్వం ఉన్న రాష్ట్ర [వభుక్వాలను తి3గి అమలులోనికి తెచ్చి, రాష్ట్ర శాసన 
సభలకు కొత్త ఎన్నికలు జరిపించారు. పూర్వం అధికారం చలాయించిన అన్ని 
రాహ్ట్రాలలోను కాంగెస్‌ తిరిగి మంతి వర్గాలను ఏర్పాటు చేసికో గలిగింది. 
అయితే భారతీయులు ఈ సగం స్వరాజ్యంతో నంతుష్టి చెంది ఊోరుకోలేరు అని 


46 


ఆంగ్ల (పభుత్వం తెలునుకోగలిగింది. ఇంకా ఆలస్యం అయితే, ఆంగ్లేయులను ఈ 
దేశం నుంచి అగారవపరచి తరిమివేయవచ్చు; అప్పుడు న్వతంత భారతం 
శాశ్వతంగా ,బిటనుకు బద్ద శ|తువు అయిపోతుంది. 


శశేదినెట్‌ మిషన్‌ 


చివరికి భారత దేశ న్వరాజ్యవు రూపురేఖలు దిడ్డితిర్చడానికి [బీటిము మంతి 
వర్గం వారు ముగ్గురు మంత్రివర్గ సభ్యు లను మన దేశానికి వంపారు. అయి లే, 
ఆంగ్లేయులు వళ్ల తరబడి భారత [పజల నడుమ [1వయళ వూకకంగా 
ఏర్పాటు చేసిన విభేదాలూ, కలహోలూ ఈనాడు ఆం గ్రేయులు rm అం. 

మాపడానికి వశం కానంత పెద్ద వయిపోయాయి. హిందువులకూ. కూందువులకూ 
నడుమ్క అంట అ|గ జౌతులకూ అంటరానివారికీ నశుమ |బిబిమవారు నాటవల 


జో 


చిన కలహ వీజాలు గాంధీవీ నిరాహారదీక్ష వల్లనూ జ ఆ రజనోద్దరణ ఉవ; మం 


దారాన్తు చిగిరించక ముందే మాడిపోయాయి. కాని, హిందూ ముష్టముల 
నడుమ వారు నాటిన కలహవలీవాలు మాతం తిగలు సాగి పెరుపతూ వచ్చాయి, 
[పపంచ యుగ్దం పూర్ణమేసరికి బిబి is భారతదేశంలో తాము చిక్కు 


కున్న అడునులో నుంచి బయటవడే [ప్రయత్న ౦లో [బిజ్‌య po శభుంలు 


౧ అ 
ఇక్కడికి వచ్చారు. అయితే ముస్టిం లీగ్‌ నాయకుడు ee హిబ్‌ దేశాన్ని 
రెండు భాగాలుగా ఏిభజింపక వోయినట్టయితే, ఢిల్లీలోని స [ప్రభవ “0లో 
హిందూ Sn సంఖ్యతో సమానమైన సంఖ్యలో ముఫిం మం[కలుండాలనీ, 


డా 


ముస్టిం మంతులు పూర్తిగా ముసిం లగు పకనిధుళే, అంటే జిన్నానా హెబ్‌ ఏరు 
కొన్న వారే లా. మొండిపట్టు పట్టారు. 

ఈ విధానాన్ని కాంగెస్‌ ఎలా ఎదుర్కో గలిగింది! ? వారు తము స 
హిందూ సంస్థగా ఒప్పుకొనదలచుకోలేదు ; మరి కాం[గెన వాదులయిన ముఫ 
ముల విశ్వాసాన్ని చెడగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. 

ఏవో దారి నిర్హయిద్దామని వచ్చిన బిటీషు మంత్రివర్గ సభ్యులు కొంత వరకు 
(శ్రమపడి, విసుగు ెందారు కాని, జిన్నానా హెబ్‌ను మాతం ఒక దారికి తీనుకు 
రాలేకపోయారు. 

స్వరాజ్యం ఏ ఏ తరహాలో ఉండాలి, దాని న్వరూపం ఎలా పండాలి, ఢిల్లీలో 
ఏర్పడే కేంద [వభుత్వంలో దేశంలోని అన్ని వర్షాల [ప్రజలకు ఎనశెవరిశరఆ 
[పొతినిధ ధ్యం ఉండాలి, ఇటువంటి సమస్యలన్నీ చర్చించి నిశ్చాయించేటంచాకు 
ఆంగ్ల _వభుత్వము రాజ్యాంగ విధాన పరిషత్తు నొకదానిని ఏర్పాటు చెయ్యడానికి 
నిశ్చయించింది. [వభుత్వం చేసిన మరొక నిర్ణయాన్ని అనుసరించి, ఈ విధాన 


47 





పరిషత్తు స్వరాజ్య స్వరూపమును పూర్తిగా దిద్ది తీర్చేవరకు ఢిల్లీలో కేంద 
(పభుక్యం కొనసాగించడానికి ఒక మంతి మండలి వైస్‌ రాయికి నహాయంగా పని 
చెయ్యాలి. 

ఈ నిర్ణయాలను కాం(గెస్‌ అంగీకరించింది. కాని జిన్నాసాహెబ్‌ తాను 
వెనుక నూబించిన షరతులను నసేమిరా వదలలేదు. అంతేకాదు ; ఇంగ్లాండ్‌ 
(వభుక్యం తమకు పూర్తిగా (ఈ షరతులద్యారా) సంతృప్తి కలిగించకుండానే 
ఈ దేశం వదలి వెళ్లిపోతుందేమో అనే భయంకూడా కలిగింది. ఎంకి, 
వారిని భయ పెట్టి, లొంగదీసుకోవడానికని 1946 ఆగస్టు 16 వ తేదీని భారత 
దేశంలోని ముస్లిములకు (పత్యక్ష చర్యా దినం (డైరెక్ట్‌ ఏక్షన్‌ డేగా 
(ప్రకటించారు. ఈ [పక్యక్ష చర్య లేక బహిరంగ పోరాటం అసలు (పభుత్వ 
మైన బిటిషువారకి వ్యతిరేకంగా కాదు; కాంగెస్‌కు వ్యతిరేకంగాను - అంటే - 
అదే హింమా ముస్టిముల జగడాలకు ఆరంభం! 

హిందూ ముస్టిముల ఐక్యతకోనం గాంధీజీ కాం(గెనూ, ఏళ్లతరబడి పడిన 
(శమ అంతా ఒక్క రోజులో నాశనం అయిపోయింది. 

ఇంకా ఏమయింది? దేశం అంతటా హిందూ ముస్టిం కలహాలు అడీవిలో 
కార్చిచ్చులాగా చెలరేగాయి. మొదట కలకత్తాలో భయంకర రక్షపాతం! ఆ 
తర్వాత బెంగాల్‌ లోని ఢాకా, నౌఖాలీవంటి బిల్లాలలో - ముసల్యానులు అధిక 
సంఖ్యాకులుగా ఉన్నచోట్ల హిందువులను చంపి వెయ్యడం మొదలు పెట్టారు. 
అలాగే హిందువులు అధిక సంఖ్యలో ఉన్న వ్రీహారు మున్నగు (పాంతాలలో 
ముస్థిముల వధ జరిగింది, జిన్నాసాహెట్‌ దూరాన్నుంచి తమాషా చూస్తూ 
ఉన్నాడు. గాంధీజీ, జివాహారొలాల్‌ న్నెహూ, రాజేందప్రనౌాద్‌ వంటి కాంగెస్‌ 
నాయకులు మాతం హిందువుల బారినుండి ముస్టిములను కావాడడానికి చాలా 
పదయా(తలను కూడా సహించి పాటుపడ్డారు, 

అప్పుడు వైస్‌రాయ్‌ లార్డ్‌ వేవెల్‌ గత్యంతరంరేక్క జిన్నాసాహెబ్‌ను 
లక్ష్య పెట్టక, కేవలం కాం(గెస్‌ పార్టీవారి సలహాను అనుసరించి, ఢిల్లీలో కేంద 
మంతి మండలిని [పకటించాడు. దానికి అధ్యక్షుడు (వధాని) జవాహర్‌ లాల్‌ 
న్మెహూ, ఇంకా కాంగనలోని పెద్ద పెద్ద నాయకులెన సర్దార్‌ పటేల్‌, రాజెం[ద 
[వసాద్‌, రాజగోపాలాచారి ఆ మండలిలో చేరారు. ఈ ఆటలిక నాగవని తోన్‌ 
జిన్నాసా హెబ్‌ గత్యంతరంలేక చివరికి లొంగ వలసి వచ్చింది. నెహూజీ నాయ 
కత్వంలో ఏర్పుడిన మంతి మండలిలో కొత్తగా మార్పుచేస్సి ముస్థింలిగు 
మం|తులకు కూడా అందులో స్థానం ఇచ్చారు. 

ఈసారి జిన్నాసా హెబ్‌ మరో (తోవ తొక్కాడు. మంటి మండలి నాయకు 
డైన న్నెహూ నిర్ణయాలను ముస్టిం లీగు మంతులెవరూ లక్ష్య పెట్టళూడదని, 
మంత్రి మండలిలో అధిక సంఖ్యాకులు చేసిన నిర్ణయాలను అమలుపరచవన్ద ని 


49 





సర్దార్‌ వల్లభాయి పేలు 


ముస్టింలీగు మంతులకు జిన్నా అదేశించాడు. ముస్టింలీగు మం|తియెన 
లియాకల్‌ అలీభాన్‌ చేతిలో ఆర్థికశాఖ ఉండేది. |[వభుక్య ఖర్చులని, టినీ 
ఆయనే మంజూరు చేసేవాడు. కాం[గెస్‌ మంతులు కోరిన పద్దుల తాలూకు డబ్బు 
మంజూరు చెయ్యడానికి ఆయన నిరాకరించేవాడు. దానివల్ల పనులన్నీ ఎక్కడి 
వక్కడ నిలిచిపోయేవి. కొత్త రాజ్యాంగం నిర్ణయించడానికి రాజేం[దవసాద్‌ 
అధ్యక్షతను సమావేశం అవుతూ ఉండే విధాన పరిషత్తులో కూడా ముసిం 
లీగు |పతినిధులు వేరుగా కూర్చుని తమ షరతులద్వారా మొండిపట్టు ప్టేవారు, 

ఈ సంగతులన్నింటిని జవాహర్‌లాల్‌ న్నెహూ వైస్‌రాయికి తెలియవరచి, 
లండన్‌లోని ([బిఓిషు |వధాన మంత్రికి కూడా [వాశారు. ఈ సేవీలతో ఒక నమ 
యంలో నెహూ రాజీనామా చేద్దామని నిశ్చయందాకా రావలసి వచ్చింది. 

(బిటిషు (పభుత్వానికి కాలు సేతులు పూర్తిగా చల్లబడ్డాయి. లార్డ్‌ వేవెల్‌ను 
రాజీనామా చెయ్యమన్నారు. లార్జ్‌ మౌంట్‌బ్యాబన్‌ను కొత్త వెస్‌ రాయ్‌గా 
భారతదేశానికి పంపించారు. అలా పంవుకూన్తే కొన్ని మాసాలలోవున భారత 
దేశాన్ని వదిలి వెళ్లివోతున్నామని వకటించారు. ఇప్పుడు అంగ్రేయులు భారత 
దేశంలో నిలదొక్కుకుని ఉండడం వారి శక్తికి మించిన వని అయింది. స్వాతం 
[తోద్యమం నమాప్తమయె టబు లేదు. జిన్నాసాహెబు తన జూరాల వవలేటట్లు 
లేడు. చివరికి భారతదేశపు తుది వైస్‌రాయ్‌ లార్డ్‌ మౌంట్‌ బ్యాటన్‌ తయారు 
చేసిన పథకాన్ని అనుసరించి దేశాన్ని రెండు భాగాలుగా విభజించి ఆంగ్లేయులు 
వెళి పోవడానికి సిద్ధపడ్డారు. 

దేశం అంతటా విషావిం గాఢంగా అలముకొంది. కాంగెస్‌కీ విజయంకాదు, 
ముస్టిం రీగుకీ కాదు; దేశం అఖండంగా ఉండాలనీ, హిందూ ముస్తిములు 
సోదరుల వలె క్రీవించాలీ అన్న గాంధీజీ అశయమూ సిద్ధించ లేదు, మరి జిన్నా 
సాహెబు కోరికా తీరలేదు. ఆయనకు లభించిన పాకిస్తాను చీలిన రెండు చెక్కలు 
మా(తమే కాదు ఆ రెండీంటికీ నడుమ 1500 మైళ్ల చూరం. ఆయన కోరినది 
మాతం ఇటువంటి పాకిస్తాన్‌ కాదు. 

కాం(గస్‌వారు దేశ విభజన అనే చేదు నిజాన్ని నహించి ఊరుకోవలసి 
వచ్చింది. కాని, బిన్నాసా హెద్‌ దెశం అంతటా హిందువుల పట్ట ముస్టిములలో 
రగుల్కొల్సిన ద్వేషం ఇప్పుడు కాం(గెస్‌ పట్ట చూపించడానికి వంకలేమీ దొరక 
లేదు 

పశ్చిమోత్తర సరిహద్దులోని వఠానుల రాష్ట్రాన్ని వారి అభిమతానికి 
విరుద్దంగా పాకిస్తాన్‌లో కలిపివెయ్యడం కూడా కాంగెస్‌కు విషాద కారణ 
మయింది. దీన్ని ఆపుచెయ్యడా ౧కి కాం[గెను ఏమీ చెయ్యలేక పోయింది. సరిహద్దు 
గాంధీ అయిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖానును జిన్నానా హెైబు, ఆయనా ఆయన 
అనుచరులూ కాం(గెస్‌ పక్షంవారు కావడంచేత తన ముఖ్య శతువుగా భావించే 


రి 1 





1 








వాడు. న్వరాజ్యం వచ్చేనాటి వరకూ 
నరిహద్దురాష్ట్రవు ముఖ్యమంతి సరి 
హద్దు గాంధీకి అన్నగారయిన డాక్టర్‌ 
ఖాన్‌ సాహెబ్‌. 


,స్వాతంత్య్వ దినం, 15 
7! ఆగస్టు 1947 


చివరికి ఆ శుభదినం వచ్చింది. 1947 

ఆగస్టు 15 వ తేదీని భారతదేశం 

రెండు స్వతంత్ర దేశాలుగా విభక్తం 

అయింది. ఆనాడు భారతీయులకు ఒక 

పక్క దేశవిభజన జరిగిందనే దుఃఖం 

ఉన్నా మరొక పక్క స్వతంతుల 

మయామనే ఆనందం వ్యాపించింది. 

మన దేశానికి విదేశీయుల పాలన 

నుంచి విముక్తి లభిస్తుందనీ, స్వాతంత్ర యుద్దవు 

సంకేతమయిన మన త్రివర్ణ పతాకం దేశం 

అంతటా (పభుత్వ భవనాలపై ఎగురుతుందనీ, 

ఎందరికో ఊహకయినా అందని విషయం 
ఆనాడు వాస్తవమయింది. 

అగస్టు 14, 15 వ తేదీల నడుమ అర్ధ రాత్రి 





కొత్త ఢిల్లీలో జవాహర్‌ లాల్‌ నెహూ న్వతంత భారతాగికి మొదటి పథాన 
=e పహారా చేశారు. క అగు [15 అదీ నాడు లక్ష 
లాది పీ పురుషులు భా కా ర్షధ్వునులత్‌ ఆఉవారయమెన ఉత్సాహం ఉప్పాంగగా, 
ఢిల్లీలోని చరిత వ ఎరకోటు (లాల్‌ టల 

చిహ్నం (తివర్ల పతా3ను ఒగు5 వెశా రు. ఆ పతాకం Dru టస్‌ప్ట గ్‌తానై. 


పాశుతూ ఎంవరెంవరు స్త భక్తులు స్వకంత వోరాటంలో బలీ అయిహోయార్యో 


గురి అయినారో ఆ గేయమె ఇది: 


ఓ న్‌రాత సొంతం తం 
యి టల 


“యుండా ఊంచా రూ హమారా “*ఆకనమ్ముపై అదె మన జెండా, 


బుజయో విశ్వ త్‌ాంగా వ్యా గరా మూడు రంగపలా ముద్ద గు BI; 
నదాశక్తి బరనానే వాలా ఎల్లప్పుడును బలమిచ్చే జెండా, 
[(పేమసుధా నరనానే వాలా [పేమనుధను వర్షించే జెండా, 
వీరోంకే హర్షానే వాలా వీరుల, వారము: పంచే. జెండా 


రై 
యి 
మాతృభూమికా తన్‌ మన్‌ సారా” డేళభక్తి తను మనముల నిండా [” 


దేశం అంతటా అనందం వెల్స్‌ ఏరిసింది. ఉత లు విందులు జరిపారు. 
రాతులు దీవావళినాటి కంటు మించి పోమే దడాలలక కలు న శారుల కొన 


© 
Da 
రోజులదాకా ఆనందో శవాలు జరుపుతూ రాములు టెగిమాపానలగా గఉవారు. 
సాని, గాంద్‌వ్లీ ఈ ఉకహ్పవాలన్నటిై హపంగా ఉం౦ంతవోయహాప. ఆయన 


క 


గా. క్త వవ వ ఎస ౯ na: ఇ” 
హిందూ ముసిముఐ మధ్య సఖ భావన 'పెళవాందింటె ప్ర యత ఆల were 
ఉన్నారు. తన జీవితాంతం వరకు భార, వాకిన్తా 


at న్‌ అంత, ఇ” క్‌ ళ్‌ వీ 
కొత్త దేశాలలోను హిందూ ముస్టముల మథ్య [పేమ బంధాలను సునాపితం౦ం చెసి 
న 


హ్‌ 


తీరాలన్తీ అవనరమయితే ఆ [పప్రయత్నంళ€ 
ఆయన ఇప్పుడు ఒక వత దక పట్టారు. 

“(మరి చివరికి, కొన్ని మానాల తరువాత 1918 జనవరి 80 వ తేదీని అ 
మహాత్ముడు తన వాణాలను బలి ఇవ్వడం మాడా దిరిగి పోయింది, 

కొత్తగా స్వరాజ్యం ss ఈ మన దేశానికి ఇటువంటి కప్ప 


పరిస్థితి కూడా సంభ ఏండింటి. గాందీకీ మ మూర్గదిర్శిక స్వం హన కంల సస రో 

ల ల. వాక్‌ ఇ న్లో 
అవనరమయే నమయంలో ఆయన మన నడుము లేకుండాపోయారు. కాస్కి దెం 
లోని మిగిలిన నాయకులంతా ఆ కష్ట నమయంలో భర్య సైర్యాలతో పరిస్‌తి 


a 


క్‌క్‌ 











భారతదేశపు ఆఖరి గవర్నర్‌ జనరల్‌ రాజగోపాలాచారి 


నెదుర్కొని, కొత్తగా సంపాదించుకున్న స్వరాజ్యాన్ని ఐకమత్యంతో (శ మపడి 
కాపాడుకున్నారు. 

రాజ్యాంగ విధాన పరిషత్తు దేశానికి కొత్త రాజ్యాంగాన్ని త తయారుచేస్తూ 
ఉంది. ఇంకొక పక్క భారతీయ స్వదేశ సంస్థానాలకు మెల్లిమెల్లిగా భారత 
దేశంతో కొత్త రాష్ట్రాలుగా కలిసిపోవడం తప్ప తమకు వేరే గత్యంతరం లేదని 


తోచింది. 
1950 జనవరి 26 నాటికి మన కొత్త రాజ్యాంగం సిధమయ్యి భారతదేశం 


సర్యతంతాత్మక వడాన్వామిక గణ రాజ్యంగా ప) (పకొట్‌ంచారు. 
కింద [(వభుశత్వము యూనియన్‌ [వభుత్వం గానూ (నంఘీయ [వభుత్వుం) 
(ప్రాంతీయ [వభుత్వాలు రాష్ట్ర [వభుత్వాలుగానూ (వకటించారు. 


స్వాతంత్య దినోత్సవంనాడు బొంబాయిలోని గేట్‌ చే అఫ్‌ ఇండియా 








7 


డౌ॥ రాజేం[దవసాద్‌ భారతీయ గణ తం|తానికి [పథమ రావవతిగా 
bd 
ఎన్నిక అయినారు. (పథమ |వధానమంత్రి జవాహర్‌లాల్‌ నెహూ! 


58 





భారత రిపబ్లిక్‌ 


మత (ప్రసక్తి లేని లౌకిక రాజ్యం 


























మీము, లారకీయులం, భారతదేశాన్ని 
జళ నేర్వళంకాక్మక (కాస్వ్యాయి గణ 
రాజ్యంగా రూపొందించేందుకు, నమన భార 
ఫీయ పొరులకి, 

సాంఘిక, అర్థిక, రాజకీయ న్యాయనూ, 


లావే, అలిన్యక్ష, విశ్వొనే, ధర్మ, (పొర్ళన' 
| 
| 












స్వాత ఇత [ము, 

(వలిష మరియు -అనకాశములందు నమా 
నక్వము, 

వ్యగత గౌరవము మేరియు రాజకీయ. 
ఏకత కాపాడే ' సకల పొళాతృళ్వము 
పెంపొందించేందుకు, 

దృఠ సంకల్పంతో, ఈ రజా, నవంబరు 
1049 ఇరవై ఆకో కారీఖున, ఈ న౦విధాన 
నభలో, ఈ రాజ్యాంగొన్ని అ-గీకరింది 
, శాననముగా చేస్తి, అక్మార్సితం లేసుకుంటు 


Gy 


॥ 
శ 
॥ 
"J 
1 

by 
/ 


వాయ... 


లోట 


నల ల ae! కోని ఆ కా: 14 





( (| ల 
ల్‌ . hey 





డాక్టర్‌ రాజేంద్ర (ప్రసాద్‌ 





జవాహర్‌ లాల్‌ నెహూ 


జాతీయ చిహ్నము 


న్వతం్యత భారతదేశానిక ఒక రాష్ట్రీయ (జాతీయ) చిహ్ను మును ఎన్ను కో 
వలసి ఉంది. ఎన్నుకొన్న చిహ్నం ఏమిటం"కే, అది అశోక చ[కవర్తి స్థాపించిన 
సింహ స్తంభమునకు శిఖరాన ఉండే సింహ శిరస్స్ఫుల నమూనా! se దులో 
నాల్లు సింహాలు ఒక దాని వీపును ఒకటి అంటుకొని ఉండేలాగ కూర్చుండి 
Some: గౌతమ బుద్దుడు తన శిషు ఇలకు తన మొట్టమొదటి ఉపదేశము 
చేసిన చోట అశోకుడు ఈ స్తంభాన్ని నాజిరిదాడు. అయతే మన రాష్ట్రీయ 
చిహ్న ౦లో మూడు సింహాలే కనబడతాయి. వాటి [కింద పీఠంమీద “సత్యమేవ 
బియశే” అని చెక్కబడి ఉంటుంది. దానికి “సత్యమునే జయము కలుగును 


అని అరము, 
@ 


జాతీయ ధ్వజము 


స్వాతంత్య ఉద్యమంలో (వజలకు సాహస పోత్సాహోలను కలిగించిన 

(తివర్ణ వతాకమునే రాష్ట్రీయ కతనంగా స్వీకరించడ మయినది. ఆయితే దాని 
రూపంలో కొంత మారు అవశ్యం అయింది. ఉద [మపు జెండాలోని రాట్లానకీ 

బదులు రాష్ట్రీయ జెండాలో నడుచు అశోక తాని) చేర్చారు. జెండాలోని 
మూడు చారలలో పై చార రంగ జేగురు. నడుమ చార రంగు తెలుస్త. కింది 
చార రంగు ఆకుపచ్చ. నడుమ గల అశోకచ్మకపు రంగు దట్టమైన సీలం. ఆ 
చ,కాగణకి ఆకులు 26. 


జాతీయ గీతము 


రబిందనాథ శాకూరు రచించిన “జన గణ మని రాష్ట్రీయ (జాతీయ) 
గీతంగా రం ఈ గీతం మొట్టమొదటి సారిగా 1911 డశంబరు 
27 వ తేదీని కలకత్తాలో జరిగిన భారతీయ జాతీయ కాం[గెస్‌ సమావేశంలో 
గానం చేశారు. 


జిన గణ మన ఆధినాయక జయహే 
భారత భాగ్య విధాతా! 

సంకాబ సింధు గుజరాత మరాఠా 
(దావిడ ఉత్కళ బంగ, 


63 


వింధ్య హిమాచల యమునా గంగా 
ఉచ్చుల జలధి తరంగ, 

తవ శుభ నామమే జాగే 

తవ శుభ ఆశిష మాలే, 

గామేౌ తవ జయ గాథా! 

జన గణం మంగలదాయక జయహో 
భారత భాగ్య కాధాతా! 

జయహే, జయహా, జయహా, 
జయ జయ జయ జయ్హహ్హా! 


ల్‌ 


“3 


వ్‌ 
య 
న! 


కై 
జౌ 
1) 
గ్‌! 
+ 4 
లే 
,3 
ని | 
తే ౧ 
£ ఇ? 
% రీ 
f 


rere 


i.) వ 
ఉక సి 
హ్‌ 2 


వళ. 


>» 
(un 


wie 


గాథ - మె 


౬ 


“౧తుడు-నందియుడగు. 


త౦ తే ల్ల 


౧ 
ఇ 
=~ 
nl 


లో Cho 


pu 


~~. 
Gand nd 


నగా 


fr 


3) 
3 


త) 


ఆనంది 


gor? 


తమి 


Th 


ఓలా 


గ] 


తుం 

a ® 

"3 U3 

Uy ఖీ స్తీ 

he | 

ఏ 3 y2 
1) 0 
ల 11 


ష్‌. 
ఇవో 


) ఇ 


టి 


వాడ 


ఆ 


ఇకార Ww 


హా 


